"Madhava Madhuryam" - A Sketch on Lord Krishna concept 
_ byPalle Seenu, Neredupally, WARANGAL - 506 349 
© Author 


Srilekha Publication No. 20 
(17-2-97) 


Price. Rs. 26-00 


Cover Contribution : Bapu 


For Copies 
1. Srilekha Sahiti 


H.No. 5-11-481, Vidyvaranyapuri 
Warangal - 506 009. 


2. Vishalandhra Book House and its Branches 


3. Palle Seenu 
1... B.O.L. 
Po: Neredupally, Via: Mallampally 
Warangal - 506 349 


Printed at 


SRISHANTHI PRINTING PRESS 

#: 4-10-29, Kohinoor Hotel lane, 
Chowrasta, HANAMKONDA - 506 001 
Ph: 79541 


శ్రీలేఖ 


శ్రీలేఖ సాహితి ఇప్పటికి వివిధ సాహిత్త ప్రక్రియలకు చెందిన 
పందొమ్మిది గ్రంథాలను ప్రచురించటం ద్వారా సాహిత్య సేవలో తన 
వంతు బాధ్యతను నిర్వహించటంలో ముందుకు సాగుతున్నది. గత 
_ సంవత్సరము వరంగల్లులో మొట్టమొదటి సారిగా 996 అక్టోబరు 12 
నుండి 18వరకు అష్టావధాన నప్తాహమును నిర్వహించినాము. సాహిత్య 
సమావేశాల్లో భాగంగా. ప్రస్తుతం “మాధవ మాధుర్యం” కావ్యమును 
అందించటానికి అనుమతించిన శ్రీ పల్లెసిను గారికి మనఃస్తూర్తిగా 
మా కృతజ్ఞతలు. 


శ్రీ పల్లె సీనుగారు భావుకుడు. సౌందర్శోపాసకుడు. ఆయన నవల, 
నాటకం, కవిత్వము, గేయఖండిక మొదలగు ప్రక్రియమలలో పుస్తకాలు 
అందించి నాహిత్సలోకానికి చిరపరిచితులు అయినారు. గతంలో మా 
“శ్రీలెఖ సాహితి" వారి “జన్మభూమి సిరులు” అను ఖండ కావ్యమును 
అందించింది, ప్రస్తుతం వారు కృష్ణ తత్త భావ వీచికగా వెలువరించిన 
“మాథవ మాధుర్యం” అను భావుక కావ్యమును టిం 
ముందుంచుతున్నాము. 


మా శ్రీలేఖ సాహితి పురోగమించటంలో మీ చేయూతను సదా 


డా! టి. శ్రీరంగస్వామి 


అడ్బుక్షులు 
శ్రీలేఖ సాహితి 


మా ప్రచురణలు 


శ్రీరామ శతకము-గ్రీ టి. రామానుజస్వామి రూ. 10-00 

కవితాగానం - శ్రీమతి టి. ఇందిరా చిరంజీవి రూ. 3-00 

ద టు జెంటిల్‌ మెన్‌ ఆఫ్‌ వెరోనా - డా॥బి॥ దామోదర్‌ 

తెలుగు అనువాదం రూ. 5-00 

వేణు తరంగాలు - యల్‌. వేణుగోపాల రావు రూ 5-00 

ప్రభవ (కవితా సంకలనం) - శ్రీ టి. శ్రీరంగస్వామి 

(సంపాదకత్వం) ఒక సహృదయం 

వరంగల్లు జిల్లా రచయితల వాజ్మయ జీవిత సూచిక 

శ్రీ టి. శ్రీరంగస్వామి రూ. 15-00 

కవితావనం - శ్రీమతి టి. ఇందిరా చిరంజీవి రూ. 6-00 

జన్మభూమిసిరులు - శ్రీ పల్లె సీను రూ. 6-00 
. జీవన రాగాలు - శ్రీ యల్‌. వేణుగోపాల రావు రూ. 10-00 
. శుక్ష (కవితా సంకలనం) - శీ, టి, శ్రీరంగస్వామి 

(సంపాదకత్వం) రూ. 5-00 
. ఎమ్మెస్సార్‌ కథలు - శ్రీ యం. సుబ్బారావు రూ. 9-00 
. ప్రమోదూత (కవితా సంకలనం) - శ్రీ టి. శ్రీరంగస్వామి 

(సంపాదకత్వం) రూ 6-00 
. నా మాట (శతకం) - శ్రీ యం. సుబ్బారావు రూ. 3-00 
. ఏకశిల వైతాళికులు (వ్యాస సంకలనం) 

- శ్రీ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 30-00 
. ప్రజొత్పత్తి (కవితా సంకలనం) శ్రీ టి. శ్రీరంగస్వామి 

(సంపాదకత్వం) రూ. 6-00 
. కోవెల సుప్రసన్నాచార్యులు వాజ్మయ జీవిత సూచిక 

- శ్రీ టి. శ్రీరంగస్వామి రూ. 15-00 


. కావ్యం - కవిస్వామ్యం-శ్రీ కోవెల సంపత్కుమారాచార్యులురూ. 30-00 
. విశ్వనాథవారి కృష్ణ కావ్యాలు- డా॥ టి. శ్రీరంగస్వామి రూ. 60-00 
. నిరంతరం (కవితా సంపుటి) - డా॥ టి. శ్రీరంగస్వామి రూ. 10-00 
. మాధవ మాధుర్యం (కృష్ణతత్త్యవీచిక)- శ్రీ పల్లెసిను రూ. 26-00. 


ఇష్టగైకకూ ఇలవేలుప్రూ 
శరీచ్చంద చంద్రికా ప్రుకాశకూర్తి 
శీశీశీ్‌ తిరుకుల శీని౨ాసమూర్తి 
చరణసన్నిధి* 
ఈ “మూధపటూధుద్వీం” 
ఓ “ఉపద” 


- పల్లెసీను 





Place of Birth 


Qualification 


Address 


Books Published 


Un Published 


Associated with : 


PALLE SEENU 
(Palle Srinivas) 


18-2-1943 


Neredupally, Mallampally, Warangal 

M.A., B.O.L. 

Neredupally, Via: Mallampally, 
WARANGAL - 506 349 


1. Rudhirankitham 1966 
2. Radhamma pelli 1969 


ఎ. Janmabhoomi Sirulu 1988 


1. Vidhi leelalu (Novel) 


2. Freeverse plalets,light songs 
3. Raaga Pankthulu (Freeverse) 


1. Vice-president 
Sri Lekha Sahithi, Warangal 


2. Yuva Kala Samithi 
Neredupallv, Warancoa| 


మాధవారాధకులకు - - - 


మన భారతేతిహాస పురాణగతాన్ని ఒక్కమారు కదిపితే ఏ యుగంలోనైనా మనోరంజకంగా 


సాగి, సంగీత సాహిత్యాది కళల్ని జీర్ణించుకున్న “చిత్ర విన్యాసాలు” మానవ మేధస్తుల్లోనే 
చిత్రీకరింపబడివున్నాయి. 


వేద ఘోష ఓ సంగీతమైతే, వాని నడకలో అల్లుకున్న శృంగార, భక్తి, సాహిత్యరీతులు, 
బ్రహ్మాండమంతా నిండిన రస'ప్రవాహాలయ్యాయి. ప్రాణికోటి ఆంతర్యాల్లో నిలిచిన ఆ సుందర 
ప్రవాహ స్వరూపాల్ని కూడ ప్రకృతి సామీస్యంగానే సందర్శింపగలిగాం. ఈ నాటికీ అదే : స్నా 
మనలో సజీవంగా నివసిస్తోంది., దానిని కదలించి సద్వినియోగం చేసుకోవడంలోనే మనకున్న 
విజ్ఞత (ప్రదర్శించబడు తోంది, 


గ్ర 


on 
ps 


ఆనాటి ప్రభుత నుండి సైతం - కవిత్వం పలికింది. గీతం ధ్వనించింది. శిల్పం రూప్ప 
దిద్దుకుంది. నాట్యం అలరించింది. చిత్రలేఖనం శివమెత్తింది. ఏమైనా - అన్నిటి నుండే..... ('ప్రపంచిం 
హృదయరంజకమైన మాధుర్యమే. ఆ “మాధుర్యం” విశ్వ కళాంబలిలో లయమై, వ 
నంతా తన ఒడిలోనే నిద్రింపజేసుకుంది. ఆ మీద లాలించి తన ్యయుత్వాన్ని ప్రసాదించింది 
తన్మయత్వంలోని దివ్య దృష్టికి మాతృక భగవానుడైతో అందలి సృష్టికి మాతృక ప్రకృతి, అంటే 
అమ్మ. అలా...ఆ మాధుర్యంలోనే భగవానుడూ...ఆ తరువాత అమ్మా...చోటుచేసుకున్నారని 
విశ్వసించడంలో తప్పు లేదు. 


గ్‌ ¢ 


అ 


అలాంటి....ఆ భగవన్మాత్స తత్త్వమే నా మాతృమూర్తిలో (ప్రభవించి, నాలో 
వాత్సల్యామృతాన్ని నింపడంతోనే ఈ “మాధవమాధుర్యం” ఉద్భవించింది. 
నాటి సంస్కృతీ, సాంప్రదాయాలు ఎలా వున్నా, కాలానుగుణంగా జన్మించే మానవ 
వైఖరిననుసరించి, కావ్యాలు మారుతూ ఉండడం సహజం. అన్నిటికీ అతీతంగా ఒకరుంటే, 
శ యేకీభవించి, వాని పోలికను విడువలేక మరొకరుంటారు, పోతనాదుల “భక్తి కవితా 
వైశిష్ట్యం" సకల జనరంజకమైంది. కాని నేటి రూపం నవ్యఫణితిని సాగి, “భలే” అనిపిస్తుందనడంలో 
ఏ మాత్రం సందేహం లేదు. ఏది యెట్లున్నా సామాన్య జనాహ్లాదం నేటి రచనా తత్వం, 


గోపాలకుడైన మురళీధరుని గురించి బమ్మెర పోతనామాత్యుడు, పాగడవలసిన 
రీతులన్నీ గోరుముట్టుగా పాగడివదిలాడు. కాని పోతన తన దృష్టిలో శ్రీకృష్ణుని నూరుపాళ్లూ 
భగవంతుడుగానే (వ్రాశాడు. ఒక వేళ కృష్ణుడు మానవ మాత్రుడేయని తనవాళ్లనుకుంట, 


i 


అతనిలోని దైవత్వాన్ని అప్పుడప్పుడూ చూస్తూ వెంటతిరిగే బంధుజన సందోహమంతా యెలా 
వుంటారు? భగవానుడుగా ప్రభ ధిస్తూనే తన పాత్రనే మరచి, ఒక్కొక్కరి పట్ట తనెలా (ప్రవర్తిస్తాడు? 
అనే విషయాన్ని మధురమధురమైన పలుకులతో చెప్పాలనుకుని నేనీ గ్రంథాన్ని (ప్రారంభించాను. 
ఆద్యంతమూ మధురమైన అనుభూతే తప్పు, కథకు (ప్రాధాన్యమివ్వలేదు. అసలు కథా (క్రమమే 
పాటించలేదు. అట్లని మూలంలో వున్న వె పాత్రను కదలించనూలేదు. చక్కని సందర్భాలు, 
సంఘటనలు మాత్రమే తరచి చూశాను. కృష్ణభగవానుడికి (క్రీనీడలాసాగుతూనే..... మరుగునపడి 
వున్న మరిన్ని పాత్రలను కదిలించి, వారిలోని కమనీయ తత్త్యాన్ని దర్శించి కరిగిపోయాను. అలాగే 
ఆ మూర్తికి జన్మ ప్రసాదిని దేవకీదేవినీ, వాత్సల్య ప్రదాయిని యశోదాదేవినీ నిండుగా అభివర్షించడమే 
నాకు కలిగిన వూరట. 


కృష్ణ భగవానుడి జనగాంతర్గతమందలి “ ప్రాణికోటి” మహత్తరమైన ఘోష యేదో చేసి, 
బహుధా నవ్యస్తితిని బొందేందుకు చేసిన ఆరడి, పిదప జీవితంలో అక్కడక్కడా 
ప్రతిఫలించినట్లూహించిన నేను, “యదార్థం కాదనే” యోగులతో ఏకీభవించక పోవచ్చును, 
మన్నించాలి. కారణం, నామనోం కర్గతమందున్న జటిల సమస్యాపరిష్కార నిర్వహణలో కృతకృత్యుడి 
నవ్వాలనే ఉద్దేశ్యం తప్ప వేరేమీ క దు. ఆద్యంతరహితమైన సృష్టిలో విశ్వమయుని కూర్పులనంతాలు 
నింపాదిగా తన రచన సాగిస్తూనే ఉంటాడు. అది ఎంత సాగుతుందో ఎక్కడ ఆగుతుందో తాను 
గమనించడు, కాని విసుగూ-విరామం లేక ఆ రచన సాగించడం మామూలే. అయినా! “భగవంతుడనే' 
"ఒక్క పాత్రలో అంతులేని త్తప్తే - అసంతృప్తుల భజన వల్ల ఉత్పన్నమయ్యె “స్వరూపకాంతి" 
అనంతమే మరి! దాన్ని “రవంతవూది”, “చలికాచుకునేంత” జ్వలింపజేసే ప్రయత్నం చేశాను 


అంతే! 
మరొక్కమాట అల 


రాధాదేవిలో కూడ “ఈసు” కలిగించిన మన కావ్యాలు ఆమె పాత్రకు అన్యాయమే 
చేశాయని నాకనిపించింది. ఆమె “పూజారిణి” తప్ప “శృంగార రసకాంక్షి” కాదని మనవి. “ 
వంశీవశి” రాధను కేవలం రమ్యకృష్ణోపాసకురాలిగానే చిత్రించాను అంటే సాహసమే మరి! “రాధ 
పొందిన మానస సౌందర్య పరిపూర్ల్ణతకి, బదులుగా కృష్ణస్వామికిచ్చే తృప్తిలోని అంశమే ఆరాధనంగా 
౨లున్వుంటినీ, ఆమె తన నిరీక్షణలో నిరంతరం వేగినా, స్వామి అభయహస్తం వొకటి నిండుగా 
తననే ఓదారుస్తుందనీ విశ్వసించే రాధ “మహాయోగిని” అని నాకున్న పరిజ్ఞానంతో వ్రాశాను, 


తరువాత- “సత్యభామ పశ్చాత్తాపం” పరిణతి పొందిన తిరూ స్సృశించాను. ఇక ఆ 
లీలామానుష వి(గ్రహుని “సొందర్యమూ'”, భగవంతుడి తత్త స్ఫూర్తిని పొందిన “ (ప్రొాఢమా” 


రగ 
వ్‌. 
(౮ 
౧0 
(రం 
Cm 
2 
Rs 
జ 
tb 
డో 
ర్త 
గ్ర 
గ్ర 
(6 
<] 
ep 
౭ 
ఖ్‌ 
౧ 
గ 
| 
క 
[Ux 
౧ 
ib, 
a} 
గ 


నిని ఆద్యంతమూ చదివి, నాలొ వున్న “కుష్ణానుభూతి” మేరకు అముతాంపవుగా 
SIA) చ 
త ఇ ళో 5 శ pa పన్‌ 
గుర్తించగలిగిన సహృదయ పాఠకులందరికి కృతజ్ఞుడిని. పూజ్యులైన పెద్దలు, విశేష భక్తి 
జ ణా పా భం త? 
పన్నులు, భాగవత మూర్తులు, నా జిజ్ఞాసను పరిశిలించి మన్నిస్తారని ఆశిస్తున్నాను. 
హా, వు ఆవ మ 
నా మాధవ మాధుర్యాన్ని సండుహుదయంతా తరచి, గుర్తించి ఆస్యాడెంచి, 
మ ప్‌ో వ 
ఆశీర్వదించిన పూజ్యులు ఆచార్య కోవెల సంప త్కుమారాచార్యులు గారికి, 
ఈ మధురభావ తరంగాల్ని ఎస్తుతపరచి, *.....అఖిలంమధురం"గా అనుభూళి 


పొందిన మాన్యశ్రీ తుమ్మపూడి కోటీశ్వర రావు గారికీ, 


~ 


ఈ (గంథమందలి కృష్ణతత్త్య భావలహరల్‌ తాన మూడి, క్ష వి సోకీనంతనె పులకితుడె 
ఇలా 3 చా 
న. మహనీయంగా దర్శింప పపెసిన మహనయులు “ఆచార కోవెల 


సుప్రసన్నాచార్యులు గార్లకు 
హాదయ పూర్వక కృతజతాంజలులు. 
ర ఇ స్నా 


నిరంతర (ప్రోత్సాహకులూ, ఆప్తమిత్రులూ అయిన డా. టి. శ్రీరంగస్వామి గారు నా 
యీ చిన్న (గ్రంథానికి కృష్ణమేఘమై స్నేహామృత వర్షాన్ని కురిపించినందులకు నేనెంతో కృతజ్ఞుడిని. 
కృష్ణున్ని అందంగా చిత్రించిన బాపుగారికి, దానిని వాడుకోవడానికి అనుమతించిన శ్రీ బాపుగారికి 
నా హృదయపూర్వక కైమోడ్సులు. 

ఈ భావుక కావ్యానికి తిరుమల తిరుపతి దేవ జా ఏమువారు ఆర్దికంగా 
చేయూతను అందించారు. టి.టి.డి. కార్యనిర్యాహక వర్గమునకు కృతజ్ఞతలు, 


(ప్రింటింగ్‌ ప్రెస్‌” పచిక నర్సింహా రెడ్డ క కృతజ్ఞతలు, చి॥ తుమ్మల రి నివాస్‌ రెడ్డికి 
అభినందనలు తెలియజేస్తున్నాను. 


క్లో వసుదేపరుతం దేవం కంసచాఖూదీకుర్దకమ్‌ 
దేవకి పదకూదందం కృష్ణం కందే జగద్గురుమ్‌” J 


- సర్తాపిళు 


dy 


మిత్రులు శ్రీ పల్లెసీనుగారి 'మాధవ మాధుర్యం” ఈనాటిది కాదు. దానికి గొప్ప 


పరంపర ఉన్నది. సుదీర్షమైన ప్రవర ఉన్నది. దాని తీరేమిటంటే- 
శ్రీ రామచంద్రుడు ఒక సారి లిలాశుకుని దగ్గరికి వచ్చి - ఏమయ్యా! శ్రీ కృష్ణుడిని ఎన్నో 
నిధాలుగా భావిస్తున్నావు, (స్రేమిస్తున్నావు. ఎన్నెన్నో మధురాతి మధురమయిన వాక్సిత్రాలు 
గీస్తున్నావు. పడిపడి నానా రకాలుగా నమస్కారాలు చేస్తున్నావు. అంతవరకు బాగానే ఉందిగాని, 
శ్రీకృష్ణుడి కన్నా ముందరి అవతారమూర్తిని గదా నేను! మరి నా కెందుకు ఒక్కసారయినా 
నమస్కారం చేయవు? అని అడిగాడట. అప్పుడు లీలాశుకుడు శ్రీరామచంద్రుడిని ఆపాద 
“శిరఃపర్యంతం ఎగాదిగా చూసి, వినయంగానే - ఎందుకు నమస్కారం చేయను ? తప్పక చేస్తాను 
గాని....' అంటూ నసిగేటప్పటికి...” ఆ 'కాని' ఏమిటయ్యా! చెప్పేదేదో సరిగా చెప్పేసేయి అన్నాడట 
రామచంద్రుడు. 'కాని...కాని..ఒక్క షరతు ఉంది” అన్నాడు లీలాశుకుడు. “ఏమిటా షరతు' - 
శ్రీరామచంద్రుడు విసుక్కున్నాడు-నాకు కూడా షరతులు పెట్టటమేమిటి? అని కావచ్చు. 
“ఏమిటంటే - నెమ్మదిగా లీలాశుకుడు: 


విహాయ కోదండ శరౌముహూర్తం 
గృహాణ పాణౌ మణి చారు వేణుమ్‌ 
మాయూర బర్హంచ నిజోత్త మాంగే; 
సీతాపతే! త్వాం ప్రణమామి పశ్చాత్‌! 
(శ్రీ కృష్ణకర్ణామృతమ్‌-3-95) 


ఒక్క క్షణం సేపు నీ చేతుల్లో ఉన్న ఆ ధనుర్చాణాలను తీసి అవతల పెట్టు. ఒక 
అందమయిన వేణువును పట్టుకో, తల మీద ఒక నెమలీకను, అలంకరించుకో, ఆ తరు వాత, 
ఓయి సీతాపతీ! నీకు నమస్కరిస్తాను' అన్నాడు నిబ్బరంగా. వాపం శ్రీరామచంధద్రుడేం చేస్తాడు? 
చేతులారా ధనుర్భాణాలను వదిలివేయలేడు గదా! అవి శ్రీరామచండ్రావతారానికి ప్రతీకలు. అవి 
వదిలేస్తే ఆయనే మయిపోవాలి! లీలాశుకుడన్సట్లయిపోవాలి. అంటే శ్రీ కష్తుడయిపోవాలి. అందుకని, 


ఎన్నుకొన్నాడు, లీలాశుకుడు శ్రీకృష్ణ (ప్రేమికుడు, శ్రీకృష్ణ తత్తమాధుర్యానుభవంగా “శ్రీకృష్ణ 
కర్ణామృత' మహారచన చేసిన మహానుభావుడు, లీలాశుకుని ఈ శ్లోకం ఇలాంటి సందర్భాన్ని 
మధురంగా భావింపజేస్తుంది. 


మరోసారి ఇంకెవరో వచ్చి- ఏమయ్యా, లీలాశుకా! నువ్వు శైవుడిని కదా! 
మరి శివుడిని గురించి పద్యాలు రాయక ఆ శ్రీ కృష్ణుని పట్టుకొని అన్నన్ని పద్యాలు రాస్తావెందుకు?' 


అన్నారట. అప్పుడు ఆ లీలాశుకుడు - 


శెవావయం, న ఖలు తత్ర విచారణీయం 

పంచాక్షరీ జపపరా నితరాం తథాపి 
చేతో మదీయ మతసీకుసుమావ భాసం 
స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరమ్‌ 
(శ్రీ కృష్ణ కర్ణామృతమ్‌ -2-24) 

- అవును, మేము శైవులమే, అందులో సందేహించవలసిందేమీలేదు. అంతేకాదు, 
పూర్తిగా పంచాక్షరీ (నమశ్శివాయ) జప పరాయణులమే కాని, ఏం చేయమంటారు! నా చేతస్సు 
- చైతన్యం మాత్రం అతనే కుసుమావభాసి, స్మేరాననుడూ అయిన గోపవధూ కిశోరుడిని 
మాత్రమే స్మరిస్తూ ఉంటుంది” అని వాస్తవిక సమాధానమిచ్చాడు. ఎంత వాస్తవమయినా, ఈ స్థితి 
చిత్రంగా లేదూ! జపించేదేమో పంచాక్షరిని, స్మరించేదేమో గోపవధూకిశోరుడిని. ఈ విధమయిన 
చైతన్య వైచిత్రి మన పోతన గారిలోనూ ఉండింది. మహేశ్వర ధ్యానం చేస్తున్న పోతన గారికి 
సాక్షాత్కరించింది శ్రీరామచంద్రుడు. భాగవతం 'పలికించు విభుండు రామ భద్రుండు” కాగా 
మరి 'చిత్తంబున పెన్షిధానంబునుంబోని శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని పోతనగారు 
షష్ట్యంతాలు రచించింది శ్రీకృష్ణుని గురించి. అంతే కాదు; - గోపికా నివహమందిరయాయికి 
శేషశాయికిన్‌ సమర్సితంబుగా భాగవతం రచించారాయన. అంటే పోతనగారి జీవన చైతన్యంలో 
శివరామకృష్ణ-త్రిపుటి సంపుటితమయిందన్న మాట. 


ఈ వైచిత్రి ఆధునికంగా విశ్వనాథ సత్యనారాయణ గారిలో మరల ఆవిషృత మయింది, 
'జా[గ్రదావస్టనేమియన, స్వప్పు సుషుస్తలయందు రామనామ (గ్రహణంబె నా నయనమానస 
జిహ్యలు సేయు.....' నన్న సత్య నారాయణ గారు - 'నిలగళా! రఘూత్తముడు నీవును నిద్దరు కాని 
యట్లుగా నోలిభజించితిన్‌ మరియు నున్నదినంబుల నట్టై చేసెదన్‌ (వ్రాలెడు మేనుదాక నభవా!....' 
అని శివరామచంద్రులను “ఇద్లరు'గా కాక ఒక్కరుగా భావించారు, ఈ భావన-ఆయన 


శ్రీ కృష్ణాయను మాట వచ్చినది యా యేయూహయో కల్మి, ఈ 
శ్రీ కృష్ణాయను మాటవచ్చినది నా హృత్సీమలో నెందుని 

శ్రీ కృష్ణాంకితమయిన యూహ తొలినెబ్లేపారు దానిం గనన్‌ 
లేకన్‌ ప్రాణము సొమ్మ సిల్లైద( గుకూలీ భూతజీవేశ్వరా! 


అన్నారాయన గోపికా గీతలు' చివర. మరి సత్యనారాయణ గారి అత్యంత విసృత మయిన సాహిత్య 
సృష్టిలో రామాయణ కల్పవృక్ష విషయం అట్లా ఉంచితే, కృష్ణ సాహిత్యమే, శ్రీకృష్ణ తత్త్యమే, 
శ్రీకృష్ణతత్య భావనయే అత్యధికం. ఒక విధంగా చెప్పితే, మొత్తం తెలుగు సె సాహిత్యంలోనే 
సత్యనారాయణ గారి కృష్ణ సె సాహిత్యమంతటిది మరెవరిదీ లేదేమో! అసలు మొత్తం సాహిత్యంలోనే 
కృష్ణ సాహి హిత్యం పాలెక్కువ, ఎందుకటా! 


'రామోవి[గ్రహవాన ధర్మః, శివుడు జ్ఞాన మూర్తి, మరి శ్రీకృష్ణుడు అచ్చంగా (ప్రేమావతారం. 
ఆ ఇద్దరి లక్షణాలూ ఈయనలో (పేమసుషమా పరిష్టావితంగా విలీనమయిపోయినయి. 
wo అ ప్రధృష్యతం శ్రికృష్ణతత్యానికి సరిపడని అంశాలు. అందువల్ల ఇక్కడ ఆయనకీ 
మనకీ మధ్య ఎడం లేదు. ఆయన మనలో కలిసిపోతాడు. మనం ఆయనతో ఆడుకోవచ్చు, 
పాడుకోవచ్చు. ఆయన మీద కోప్పడ వచ్చు, విసుక్కోవచ్చు. కట్టవచ్చు, కొట్టవచ్చు ఆయన ఏమీ 
అనడు. అన్నింటినీ ఆత్మీయీకరించుకొంటాడు. మన విషయంలో ఆయన గూడ అట్లాగే 
ప్రవర్తిస్తాడు. మన కిష్టమయిన ఏ మానవీయ సంబంధాన్నయినా నిర్వహిస్తాడు. మన బాధలు 
బరువులు భరిస్తాడు, మనను ఓదారుస్తాడు, మనం ఓదార్చితే, ఓదార్పుచెందుతాడు. మన 
ఆలోచనలు, అనుభూతులలో పాలు పంచుకొంటాడు, శ్రీరామచంద్రునివలె ధర్మ సంస్థాపన 
చేస్తాడు. శివుని వలె జ్ఞానోపదేశం చేస్తాడు. (పేమమూర్తిగా లాలిస్తాడు. చిలిపి పనులు చేస్తాడు, 
ఆలోచింపజేస్తాడు, అనుభవింపజేస్తాడఎ కాగా శ్రీకృష్ణ విషయంగా ఉన్నంత సౌలభ్యం మరెక్కడా 
మనకు లభించదు. అందుకే పరమపామరుల నుండి పరమ విజ్ఞుల దాకా అసంఖ్యాకులు శ్రీకృష్ణ 
ప్రేమను, సౌలభ్యాన్నీ అనేక విధాలుగా అనుభవించారు. (ప్రేమలోని అనంత వైవిధ్యం శ్రీకృష్ణ 
విషయంలో సాఫల్యం పొందుతున్నది. అందుకే శ్రీకృష్ణ సాహిత్యం అంతటి విస్తృతిని పొందింది. 
సర్వకళారూపాలలో నూ విస్తృతంగా అభివ్యాప్తమయింది. 


సంస్కృత భాగవత విషయం అట్లా ఉంచిత్తో అలనాటి జయదేవుడూ, లీలాశుకుడూ 
మొదలయిన వారు, ఉత్తరాదిన సూరదాసు, మిరాదేవి మొదలయిన వారు, దక్షిణాదిన ఆండాళు 
(గోదాదేవి) ఆళ్యారులు, ఇక్కడ తెలుగు నాట అన్నమయ్య, పోతన, రాయలు, రామకృష్ణుడు, 
చింతలపూడి ఎల్లన, ముద్దుపళని, నారాయణ తీరులు, క్షేత్రయ్య మొదలయిన ఎందరెందరో 


vi 


వో 5 ల చా ష్‌ రా యా ౮ మె గ 
మహానుభావులు (పమమయులు శ్రికృష్ణ తత్త్వాన్ని జనజీవితంలొ రంగకంచారు. శ్రచైతన్య 
మహా(ప్రభువు మొదలయిన వాకు కష్ట 

రామభక్తి స సాహిత్యం, కృష్ణ భక్త ౫ సాహిత్యం అన్స సాహిత్య విభజన తెలుగులో లేదు కాని 


we 
య _ 
కృష్ణ సాహిత్యానికి లోటు మాత్రం లేదు. ఆధునిక కాలంలో భావ కవితా వీధిలోనూ 
ఆ 
ఆ 


కృష్ణతత్తమాధుర్యం వెల్లివిరిసింది. సత్యనారాయణగారు సరసరి. అమన విషయక అట్లా 
ఉంచితే కృష్ణశాస్త్రి గారు బసవరాజు అప్పారావుగారు మొదలయిన వారెందరో కృషతత్వ 
we 
సమ్మోహితులు. శ్రి న్చీ లక్ష్మణయతఆం(ద్రుల కవిత్వం (ప్రధానంగా ఎః వెన్నల. 
అందుకే చెప్పింది - పల్లెసను మాధవమాధుర్యానికి గొపు పరంపర, సుడెిర్తమయిన 
జో 2 వం 


(ప్రవర ఉందని. ఇంతటి పూర్వ సంస్కార సంస్కృత భావనామయంగా ఆయన రచన 
యు 


రూపొందింది. అనుభవంగా అభివ్యక్తమయింది. వాన మాధుర్వ'మ 


శ్రీ కృష్ణుడిని భావన చేయగానే వచ్చేది ఆయన మ కాదు: తన వంటని సిర, లచ్చి 
వెంట నవరోధ వ్రాతమున....'అన్నట్టు, ఆయన వెంట గోపికలు 
దేవకీవసుదేవులు, రాధావిరజలు.... ఇట్లా ఎం ae భాగవతంలో గోపికలు, గొపకులు 
అనటమేగాని వారి పేర్లు తెలియదుగాని "మాధవమాధురా నుభవశీిలియయిన సీను హృదయం 
వాటిని గుర్తు పట్టింది; ; వారినీ గుర్తు పట్టింది, వారిలో తానూ ఒకడయిపోయినాడాయన, ఒకతే 
అయిపోయిందాయన మనస్సు. ఆ భక్తి వైవిధ్య మధుమూర్తులందరూ తానె అయి, తా 
వారందరయి చేతులా, భావనలా అనుభవించింది ఈ sl మాధుర ర్య కచన, ఎరందడూ 


సె 
7 
t 
eA 
(౧ 
{x 
[ 
ar 
| 


+. 
శ 


పరతాపాలు పలై సీను భావ ప్రసార మాధ్యమాలు. అనుభవ ప్రసార సారణులు. అందుకె ఆ 
వ్యక్తులందరూ ఏదో 'ప్రత్యేకం' అనిపిస్తారు. ఆలోచనలోంచి అనుభవంలోకి, అనుభవంలోంచి 
విచారణలోకి, విచారణలోంచి వేదనలోకి, వేదనలోనుంచి నట్టు 
తిరుగుతుంటారు. మాధవ మాధుర్యం లోని ప్రతి వ్యక్తి ఏదో ఒకానొక విచిత్రమయిన మధుర 
మయిన వ్యాకులపాటును అనుభవిస్తూ ఉంటుంది. మరి ఇందరికి కేంద్ర బెందువయిన 
శ్రీకృష్ణుడు గూడా వీరందరితో వారివారి స్టాయుల్లొ కలిసి పోతూనే వారివారి భావనలన 


™— 


we ఉంటాడు. ఆయా సమస్యలు, ఆయా పరిష్కారాలు అన్ని పల్లెలను భావనా 
(ప్రపంచంలోనివే. ఈ విషయం అడుగడుగునా భావుకులయిన పాఠకులకు వ్యక్తమవుతూన 


ఉంటుంది. 


తీరువేరు. తులనాత్మకమయిన పోలికలతో ఇక్కడ అవసరం పడదు. అయినా భావుకులలో కలిగే 
స్పురణలూ స్ఫురణలే. మధుర నుండి గొకులం వచ్చి వీధుల్లో సాగుతున్న శ్రీకృష్ణుని చూచే గోపికల 
భావనావైవిధ్యం భాగవతంలో మధురా వీధులలో శ్రీకృష్ణుడు వెళుతున్నప్పటి సందర్భాన్ని తిరుగవేసి 
చెప్పినట్టుగా ఉంటుంది. మాధవమాధుర్యం (3)లో నాగరిక వాసనకుబదులు పల్లెవాసనలు 
గుబాళిస్తాయి. 


et 


ల్లో అనేది అకృత్రిమయిన వాతావరణానికీ, జీవనానికీ, జీవన విధానానికే భావనకు 
గూడా ప్రతీక. ఈ నాడు పల్లెల్లో ఆ లక్షణం తరిగి పోవచ్చు. కృత్రిమత్వాన్ని అరువు తెచ్చుకొని 
పూసుకు తిరుగుతూండవచ్చు. అయినా 'ఈ' నాటికీ ఇంకా పల్లెలో అకృత్రిమత్వం పూర్తిగా 
అణగారిపోలేదనటానికి పల్లె సీను వంటివారి భావనా రీతి ఒక ఉదాహరణ. 

భావన మనస్సుకు అనుభూతి సంధాయకమయింది. మనస్సుకు అనుభవించటనొు 
తెలుసు. దానికి అనుభవమే ఉంటుందిగాని భాష ఉండదు. నిజానికి అక్కరలేదేమో గూడా, కాన 
అనుభవ వ్యక్తీకరణ తస్పని సరయినప్పుడు మధ్యన ఎవరి (ప్రమేయం లేకుండా, ఏ మాధ్యమమూ 
లేకుండా భాషను నేరుగా ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆ భాషలో ఒకానొకవిధమయిన 'యాస' 
ఏర్పడుతుంది. దాన్ని వారి వారి మనోభాషలనవచ్చుననుకొంటే, ఈ 'మాధవ మాధుర్యం' ఆ 
విధమయిన 'యాస' లో, ఆ విధమయిన భాషలో అభివ్యక్తమయింది. ఆ యాస కొంచెం 
అలవాటయితే మాధుర్యం తనంతట తానే తొణకటం మొదలవుతుంది. 

ఈ 'మాధవ మాధుర్యం'లో అనేక మంది వ్యక్తులు కన్పిస్తారు. మాట్లాడుతారు. 
"ఆలోచిస్తారు, ఆలోచింపజేస్తుంటారు. మరి ఇందరిట్లా ఉన్నా గూడా 'కథ' చెప్పటానికి 
అనుకూలమయిన అంశం లేదు. సన్నివెశాలున్నట్టు ఆభాసిస్తుంటాయి. భావ కవులు ఆధునికంగా 
ప్రయోగించిన 'భావగద్య' లక్షణం నేపథ్యంలో విభాసిస్తున్న ఈ రచన 'భావకావ్యం' లేదా 'భావనా 
కావ్యం” అనవచ్చుననిపిస్తుంది. అందుకని అరుదయిన రచన ఇది. అనుభవ సంధాయకమయిన 
రచన ఇది. 


పల్లె సీను భావ చరితార్థతకీ 'మాధవ మాధుర్యం” సమర్థమయిన (ప్రతిరూపం. దానికి 
భావుకాభినందన ఇది. 


ఇం. నేం. 15-9-68 - కోవెల నంపత్కుమారాబార్వులు 
రామన్నపేట, తెది 15-12-96. 


వరంగలు. 
(ఇ) 


“అఖిలం మధురం” 


ఆచార్భ తుమ్మపూడి కోటీళ్ళరరావు 


“మౌళిశ్చం(ద్రిక భూషణా మరకత శ్యామాభిరామం వపుః 

వక్షం చిత్ర విముగ్గహాస మధురం బాలే విలో లౌదృశౌ 

వాచః శైశవ శీతలా మదగజ శ్లాఘ్యా విలాసస్టితిః 

మందం మందం అయే! కవిషమధురా వీధీమితోగాహతే” 
(శ్రీ కృష్ణ కర్ణామృతమ్‌-1-57) 


ఏనాటిభాగవతమో - హరివంశమో - విష్ణుపురాణమో ఏది మొదలు ? శ్రీ కృష్ణ గాధా 
సంగీతానికి ?. ఆ జయదేవుడు - ఆ లీలాశకుడు । ఆ నారాయణతీర్దులు జ అన్నమయ్య క్షేత్రయ్య 
- ఇలాంటి కృష్ణ సంగీత గాయకులంతా ఆలీలాతరంగిణిలో జిడ్డు తేరిన మీగడ తరకలే. ఆ 
మహానంద ్రదం నేటి దాకా కవి హృదయతటాలకు తాకి కొట్టుకొని పై కెగసి చింది, నృత్యం 
చేస్తూనే ఉంది. 


ఒక రాజస్థాన్‌ చిత్రకళారీతిగా - బేలూరు వాస్తు శిల్పంగా, కూచిపూడి నాట్యంగా, 
శరచ్చం(ద్రికల్లో రాసక్రీడలాడుతూనే ఉంది. అనాహతమైన కృష్ణ గాంధర్వం కనిభక్త లోక 
హృదయవంశీ నికుంజంలో ముర్మురిస్తూనే ఉంది - అవిశ్రాంతంగా - అశాంతమానవునికి 
ప్రశాంతి దాయకంగా - ఇది శాశ్వతమైన ఆత్మగాధ ఆలసించే ఆత్మ కళ, 


ఈ యుగం శ్రీ కృష్ణ స్వరూపమయిన ద్వాపరం. అది అణువిస్పోటనంతో తదంతర్గత 
చైతన్య నర్తన దర్శనంతో ఆరంభమైనదని వాచా అన్న మహాత్ముడు స్వామియుక్రేశ్వరులు. 
అంతకు ముందే శ్రీరామకృష్ణపరమహంస శ్రీకృష్ణ చైతన్య స్వరూపమైన 'మహాభావ' దర్భనానుభవంతో 
తదనంతరం శ్రీ అరవిందులు అలీపూర్‌ చెరసాలలో పరమహాచైతన్న ఘనమైన ఆ నీలి వెలుగు 
లోకమంతా పెంచి వితానమై పరచుకొన్నది. ఆవరించింది. ఆనాటి కురుక్షేత్ర యుద్దంలో శ్రీకృష్ణ 
పా(తలాంటిదే రెండవ ప్రపంచ మహా యుద్దంలో శ్రీ అరవింద పాత్ర. 

స అ 

విష్ణు కుండినుల రాజధాని ఉండవల్లిలో కొండల కడుపులు తొలిచి గృహనిర్మాణం 
చేసి, ప్రథమతః ఆంధ్ర శిల్పి ఉలి నుండి శ్రీకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించాడంటారు చరిత్ర వేత్తలు. 
సుమారు 8వ శకాన అక్కడ సరిగా అదే సమయంలో దక్షిణ దేశం చివర శ్రివిలుబుత్తూరుల్‌' 


క చిన్న తల్లి - సది పదారవయేటనే కృష్ణుని పై పాటలు కట్టి ద తీర్చిన ముగ్గులోకి లాగింది. మేడ 
కట్టింది. ఆమె తండ్రి ఆమెకీ విద్యలో , గురువు. కృష్ణుని వత్సల భక్తితో ఆరాధించిన మహాతు గడు. 


ఆ పాటలే - పొశురాలే దివ్య ప్రబంధ శ్రి een 

హిమాలయాల్లో గద్యాల్‌ చిత్రకారుని (వర్షలెఖిని) నుంచి దక్షిణ దేశం అంచుల దాకా 
తూర్పు పడమరలు కోసాల రాఫ్టాల మీదుగా మధ్య దేశాన్ని సి ఆవరిస్తూనే భారతావనిని పొదువుకొంటూ 
యమునా (స్రవంతి అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంది. ఆ నీటి తరగలపై నుండి కొట్టుకొని 
వచ్చిన నీలికల్వలే గోదా విష్ణు చిత్తులు, జయవిద్యాపతులు, పోతన్నగారు, శ్రీకృష్ణదేవరాయలు, 


ఎన్ని పూలు! నది జలాన్ని ఆవరించి నింగిదాకా నిలి కాంతుల్ని వెదజల్లుతూ! ఒక్కొక్క 
కాడకు ఎన్ని అంకురాలు. నేటికిదొక చిన్న నీలి కలువ. నిలావతారుని పాదధూళి కోసం - ఆమేను 
తాకిన పవన స్పర్శ కోసం - తపిస్తున్న ఒక గోపిక, ఒక విరహ తపస్విని, అష్టమహిషీ స్వరూపం 
(8ఖండాలు), లలిత శబ్దమూర్తి, అలసాలసరాధికాగమనంలోని నాట్య రేఖ ఆమె మొలనూలి 
చిరుగజ్జై సవ్వడి. 


[1 


నీలాకాశంపైన తేలిపోయే తెలిమబ్బుల్లాగా నియవనిక పైన నటించి తిరిగి అనంతంలోకి 
యవని కాంతంలోకి కరిగి సురిగిపోయే పొత్రల్లాగా - ఈ వచన నాట్య రంగస్టలిపై దేవకీ 
వసుదేవులు, యశోదానందులు, రాధావిరజాది గోపికలు, అక్రూర సుచరణాదిపురుషులు, భాగవతంలో 
ఈ వరుసే కాక, భారతంలో కుంతి, (ద్రౌపదీ, ధర్మజులు, ఈ భక్త భూమికలే కాక శిశుపాల కర్ణాది 
విరుద్ధ భావ పోషణం చేసే నటులు అంతా విరుద్దావిరుద్ద వేషధారణం చేసి, కొంచెం సేపు నటించి 
ఆనందానుభూతిలో ద్రవించిపోతుంటారు, యమునలో లేచే కెరటాల్లాగా, సూర్యకాంతిలో మిలమిలా 
సుదర్శన ధారల్లాగా మెరుస్తూ కళ్ళు జిగేలు మనిపించటం - ఎంత చిత్రంగా ఉంది ఈ కావ్యధార! 
ప్రతి పాత్రా తన ధర్మాన్ని కర్తవ్యంగా - దీన్ని దానిగానో, నిర్వహిస్తూ చకచకా వస్తూ పోతూ 
ఉత్సవంలో ఊరేగే స్వామి రథాన్ని లాగే భక్త సందోహం లాగా సందడిగా అతిలో కానందనికుంజమైన 
బృందావన గానం చేస్తూ నటిస్తాయి. యదార్ధంగా అంతా ఒక మహోత్సవం, ఒక సంక్రాంతి 
పండుగ, చిత్ర వర్ల సమ్మేళనంతో వెలిగిపోయే రంగవల్లి, 

ఒక నెమలి పింఛం సూర్యాతపంలోగిరగిరా త్రిప్పినట్టు, రచయిత సూత్రధారుడై 


మప Kann Kan కరం ఇక 0 వగ 


పాత్రలన్నీ నాట్యగమనంలో శ్రీ కృష్ణ కేంద్ర బిందువు చుట్టూ నర్తనం చేస్తూ ఆ వ్యక్తంగా 
బృందగానమాలపిస్తుంటారు, పోతన్న గారన్నారె- 


“జలజ శొంతస్థ్రత కర్ణి కర్ణి కం దిరిగిరా సంఘంబులైయున్న రె ఆ 
కుల చందంబున గృస్టునిం దిరిగిరా, కూర్చుండి పీక్టింపుచున్‌ 


న. 


నీలలు౦ 2 బల్లనముల్‌ ద ద్సః ఎంబులు లతల్‌ చిక్కంబులున్‌ బువ్వులా 
కులు కంచంబులుగా భుజించి రచటన్‌ గోపార్భకుల్‌ భూవరా!” 


(భాగవతం-10-493) 


అంతా ఒక భంగిమా మనోజ్ఞ నాట్యంచ బృందనాట్యం, కావ్య సూ(త్రదారుడే (ప్రధాన 
పాత్రలో రంగ స్థలం మీద కథను నడుపుతూనే నడపనట్టు మాట్లాడుతూనే మౌనియెనట్లు ఒక 
చిత భావాన్ని కల్పిస్తూ ఎనిమిది అంకాల నాటకాన్ని నడుపుతున్నాడు. చివరిది వస్తు సూత్ర 
సంహారం, ముడి. 


కథా సన్నివేశం సాగుతూనే ఉంటుంది. ఇంతలో ఒక సంజమబ్బులాంటి వర్ణన. దాని 
జారి హో గ ny జ స్‌ జో 
అందమే అందం, అ యళ్ళ్‌ సెలయేటి ముర్మురారానం, రాలుతూ ఉన్న వసంత జీర్ణ పత 
వలయాపర్త నర్తనం, కుసుమిత హా ల్రకవనం, కార్తీక పౌన్టమ మ సంక్రాంతి ముగ్గులు పెట్టన 


ముంగిలి, దీని కిరు (ప్రక్కలా సోలుపులై విచ్చిన రంగుల బంతి పూలు పసుపుత ్‌టలో ఎర్రన మెట్ట 
తొమర. 

ఈ కావ్య వచన శైలి వ. విమర్శించదగినది. మనకు దిని కొలతకు తగ్గ 
(ప్రమాణాలు లేవు. (ప్రాచీనులు నర్మిం చుకున్న రెండు మూడు 
మొరటు-నేటి మనస్వికి చాలవు. 


చంపూ కావ్యాల్లో వచనం కథనానికి కొరిగింది, వర్లనకు సద్యం కేవలం వచన కావ్యంలో 
వాక్యం వ్యవహారిక దశకు జారకుండా నిర్వహించటం క్లిష్టం. కవితా రామణీయకవేషాన్ని దానికి 
తొడగటం-కవితాత్మకంగా వచనం (వ్రాయటం కష్టం. భవ్య కవితావేశ సమ్మిశ్రితంగా - అది 
రు Ce 
సంయమితావేశ భద్రంగా. 


mm hE, అ ఆజ జ MN TIN లన్‌ A dL War బే MW అవా OY al ల పు ఎ లట 14 ఆ 


కోసమో లేదా శ్రీకృష్ణ తత్వ సౌందర్య వ్యాఖ్యానార్థమో వచనము ఉపయోగింపబడటం స్పహణీయంగా 
ఉంది. ఆ శైలి ముగ్గ గోపకాంత అందం లాంటిది. సరళంగా ఉంటూనే స్నిగ్ద బంధురంగా 
వుంటుంది. స్పష్టమైన భాష యమున ఒడ్డున మేసే సాధుతా మూర్తి తెల్లని గోవులాంటిది. ఈ భాష 
కవితాత్మకం. మతాహార్యకం కాదు. ఈ భేదాన్ని గమనించాలి. , 


శ్రీ విశ్వనాధ వారు శృంగార వీధిలో చివరి మలుపులో ఒక వచన ఖండిక వ్రాసారు. మరి 
- అది ఈ కవి స్పృహలో ఉందో లేదో తెలియదు కానీ - దానికిది స్మారకంగా మాత్రమున్నది. 

గీతా చరమక్లోకంతో కావ్యాంతం చేయటం కావ్య వస్తు తాత్పర్య సూచకమైన భరతవాక్యం. 

“తెలుగు భాష ఒక మురళి పాట” అన్న సత్యాన్ని మరలా ఈ కావ్యం (మాధవమాధుర్యం) 
గుర్తు చేస్తున్నది. 

God has so arranged life that the world is the soul's 
husband, krishna it's devine paramour. We owe a debt of service 
to theworld and are bound toitby alaw, acompelling opinion and 


acommon experience of painand pleasure but out heart's worship 
and our true and secret joy are for our love" 


(Thoughts and Aphorisms - Sri Aurobindo) 


“ మలయకూటము'” ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 
శ్రీవేంకటేశ్వర నగర్‌, 8-12-96 
అనంతపురం. 





ఆచార కోవెల సుప్రనన్గాచార్వులు. 


వైయక్తికానుభవము మనస్సును స్పృశిస్తుంది. సమష్టి అనుభవం మన మనస్సును 
దాటి బుద్దినిదాటి, అహంకారాన్ని దాటి చిత్తాన్ని స్పృళిస్తుంది. ఈ అనుభూతి శబ్దరూపం 
పాందటంకోసం సమిష్టిచైతన్యములోనుంచి, భావరూపాలను చేరుకుంటుంది. శబ్దసంపుటులను, 
చిత్రాలను సంకలనం చేసుకుంటుంది. ఈ సంకలిత సామగ్రిలో నుంచి ప్రతీకలు, బింభాలు 
ఆవిర్భవిస్తాయి. 

సనాతనమైన జీవచైతన్యసంపుటి, ఇన్నియుగాలుగా త్రవ్వుకొంటువస్తున్న నిర్మించుకున్న 
ప్రతీకలలో శ్రీకృష్ణ రూపం ఒకటి. అది మానసం దిగి వచ్చినప్పుడు దాని కిరణాలసంపుటిలో 
విరిసిన శక్రచాపం ఈ శ్రీకృష్ణరూప బింబం. దీన్ని 5000సం॥ల (క్రితం మనం ఆవిష్కరించుకున్నా 
దానిమూలం అనాది అనే చెప్పాలి. వేదపురాణ గహనాలలో యుగాలుగా సంచరించిన 
వేదవ్యాసునికి వృద్దదశలో కలిగిన నిర్వేదంలో ప్రతిఫలించిన నీలాకాశంలోనుంచి ఒక సుందర 
ఆవర్తమై ఈ బింబం పెల్లుబికింది. 

ఈ కృష్ణచైతన్యం చుట్టూ మానవుడు తన (ప్రేమను అనురాగాన్ని ఆత్మీయతను 
సమర్శణను మాత్రమే కాక, దుఃఖాన్న ఉద్వేగాన్ని, వాంఛలను, దైన్యాన్ని, ఆర్తిని, దౌర శ్రనన్యాన్ని 


ణా 
ఆగ 


మాత్రం కూడా కా, (క్రోధాన్ని, వైరాన్ని, కసిని, కామాన్ని వలయాలు వలయాలుగా నిర్మిస్తూ 


J 
యు 
వచ్చాడు. ఆ చైతన్యం కేంద్రంగా శ్రీ కృష్ణగాథ వలయాకరంసబడిన సర్వమానవ మనోభావాలను 
ఏస్తృతమైన మహాగాథగా ఇతిహాసపు పరిధులను మించిన మహా పురాణంగా రూపుకట్టింది. 
శ్రీ కృష్ణభావం “ఆ పాతాళ నభః స్టలాంతరుదిత”మైన జ్యోతిస్వరూపం. కృష్ణధాతువు 
నకు దున్నటమే అర్ధమై కృష్ణ తత్వము (ప్రకృతి స్వరూపమైన భూమిని (త్రవ్వుకుంటూ 
అట్టడుగుదాక పోతున్నది. కృష్ణతత్వము ఎదిగి ఆకాశాన్ని దాటే సూర్యమండలాన్ని దాటి 
,సప్తలోకాలను దాటి, గోలోకాన్ని పరి(క్రమిస్తున్నది. గో శబ్దానికి భూమి అని అర్దం. అంటే దివ్య 
చైతన్యపరిణతమైన ఈ భూమియే గోలోకమన్నమాట. దిశాకాల నిర్రేశపరిమితులకు లొంగని ఈ 
తత్వానికి ఇది (క్రింద, ఇది మద అని చెప్పడం సాధ్యమయ్యే అంశం కాదు కదా! బహుధాకరింపబడిన 
భావ సంక్షిష్టతల్‌ ఆవిర్చవించిన ఈ శ్రీకృష్ణ చైతన్యంలో సృష్టి అంతా స్టావరజంగమభేదం 


లేకుండా పాలుపంచుకుంటూనే ఉన్నది. పర్వతాలు, నదులు, చెట్టు, పొదలు, పూలు, ఫలాలు, 


ఆవులు, లేగలు, గోపబాలికలు, బాలకులు, మల్జయోధులు, మహారాజులు, రాజనీతివేత్తలు, 
బుషులు, యోధులు, సాధకులు, రాసక్రీడలు, రణభూములు అన్నీ ఆ వ్యక్తి చైతన్యం చుట్టూ 
పరిభ్రమిస్తూ అంతో ఇంతో ఆదైవీ రోచిస్సును తమలోకి ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసాయి. 
నాటి నుంచి, నేటివరకూ చరాచర సమిష్టి అంతా ఆ చైతన్నాభిముఖంగానే ప్రయాణం చేస్తున్నది. 


“కామోత్కంఠ గోపికల్‌ భయమునం గంసుండు, వైరక్రియా = 
న. శిశుపాల ముఖ్య నృపతుల్‌ సంబంధులై వృష్ణులుం 
మరలు భక్తినేమనిదె చక్రిం గంటి మెట్టైనను 
ద్దామధ్యాన గరిష్టుండైన హరి(జెందన్‌ వచ్చు ధాత్సీశ్వరా ! 


ఈ పద్యంలో పోతనగారు ఆ ప్రభువును చక్రి అని పేర్కొనడం గమనించదగినది. ఈ 
చైతన్యము సృష్టి చక్రాన్ని సూచిస్తున్నది. సృష్టి అంతా (ప్రజాపతి కామనలో నుంచి స్పందచకక్రాలుగా 
పరిభ్రమిస్తూ సాగివస్తున్నది, తాలిమిధునమైన శతరూపా (ప్రజాపతులు మన శాక్త సాధనతో 
కామేశ్వరీ, కామేశ్వరులుగా ఆవిష్కరింపబడ్డారు. ఈ మహాశక్తి సె వ లహరిగా “శ్రీ చక్ర ' 
' అధిష్టాత్రిగా మనకు ) ప్రత్య క్షమవుతున్నది. ఈ సౌందర్యభావము స్తీ పురుష భావాలకు అతీతంగా 
ఒకేచోట సమావిష్టమైన ప్రదేశము, శ్రీకృష్ణ భావము. ఈ సూచన శ్రీ కృష్ణావతార కథలో మహామాయ 
దుర్గగా ఆతన ముందే జన్మించినట్లు ఆయనయందే లీనమైనట్టు వర్ణించటం జరిగింది. 
అనంతర కాలంలో సోదరిగా అవతరించిన దుర్గ వాసుదేవ సంకర్షణులతో పాటు సుభద్రగా 
పూరీక్షేత్రంలో వెలసిన అంశం ఈ తంత్ర రహస్యాన్ని వెల్లడిస్తుంది. 

ఆమె సౌందర్యం ఆయన అను(గ్రహము. ఆమె కేల ఆయనలీల ఇద్దరూ ఒకటియైనప్పుడు 
ఈ రెంటి సమావేశము అక్కడ. ఆదిశంకరులు సౌందర్యలహరిలో చేసిన దర్శనం ఆశ్చర్యం 
కలిగించేది. దశమస్కందంలో వ్యాస భగవానుడు ఈ సౌందర్యమునే శుకముఖాన వెల్లడించాడు. 

భాగవత మహాపురాణంలో (క్రీ వైకుంఠమే బృందావనంలోకి దిగివచ్చిన అంశం 
చెప్పబడింది. అదీ సాంగ సపరివార సశక్తికంగా ఆవిష్కృతమైంది. శ్రీకృష్ణోపనిషత్తులో ఈ 
అవతరణం వివరంగా ఉన్నది. నందుడు (బ్రహ్మానంద స్వరూపుడనీ యశోద ముక్తికాంత అనీ - 
సత్వరజస్తమస్సులను మించిన మాయాశక్తి వైష్ణవి ఆది బ్రహ్మాదులకు అజేయ. దేవకియే ఈ వైష్ణవి 
మాయగా దిగివచ్చింది. ఈ వైష్ణుక్తి అంటే ప్రణవమే. అందుకే ఉపనిషత్తులు ఆమెను 
(బ్రహ్మపుత్రిగా పేర్కొన్నది. వేదము వసుదేవుడు. వేదార్థము బలరామకృష్ణులు. 

ఒకానొక చోట . "Darkness Radiates Light" అని ఉన్నది. ఈ నీలవర్లమైన చీకటి, 
దాని |పకాశమెన కాంతీ శీకషతతయే. 


నాకు అప్తుడైన మిత్రుడు శ్రీపల్లెసీను ఈ స్వామిని భావిస్తున్నా న. 
పలవరిస్తున్నాడు, కలవరిస్తున్నాడు - ఈ “మాధవ మాధుర్యం' క 
భావుకుడుగా కాకుండా ఆయనను హృదయంలో బహు భావనలతో నొక్షా కాత ne కుంటునొడు. 

ఈనాడు (ప్రాచిన వాజ్మయం మనకు దురవగాహంగా రై! 
అవగతమవుతున్నది. దీనికి కారణం వేయేండ్ర ఉల వసతక క మస పరంపర విక 


ము 


ఆర్ష (గ్రంధాలన్నీ ఒక గూడభాషలో రచింపబడ్డాయి. దాని స సంకేతాలలో 

నిబంధింపబడ్డాయి. అది తెలియకుండా వాచ్యంగా దానిని అర్థం చెసుకోవడమంటె చారి 

తప్పడమే. యూంగ్‌ ఈ సంకేతాలకు అతీత చైతన్యానికి ఉండే సంబంధాన్ని గూర్తి ఇలా 
a రు ఇ! 


అన్నాడు. " The Unconscious can only be reached and expressed by the 
Symbol, which is the reason why the process of Individuation cannever 
do without the symbol. The symbol is on one hand the premistue 
expression of the unconscious, while on the other hand, it is on idea 
corrosponding to the highestintimate or then produced by consciouness" 


(The Secret of the Golden Flower). (ప్రాచీనులు ఇలాంటి రచననే సమాధి భాష 
అన్నారు. 

మహాభారతము హరివంశము, భాగవత విష్ణు HF ఇషు వైవర్త 
పురాణాలు ఈ కృష్ణతత్తాన్ని అనేకములైన bs 'ప్రతెకలద్యారా, వ్యక్తం చేశాయి. 
ఆనాటినుంచి కృష్ణభావన విశ్శవైతన్యభావన అయింది. చైతన మహా ప్రభువు | 
నామగ్రహణం వలన కనులు ఆ(శ్రువులతో వరక. ముఖపరి నుండి వోకు! 
గద్గదమైనదనియు, శరీరం నిండా పులకాంకురములు నిండినవనియు వెల్లడించారు. 
అంతర్భహిస్సులలో ఆ నామం అంతగా తనను విశదీభూతం చేస్తున్నది. 

శ్రీకృష్ణ విరహం జీవకోటి సాధనకు హేతువు. అదే 'జీవని వేదన' తెలిసీ, తెలియ 
ఈ ఆనందఘనుని వింహంతోనే ఈ జగత్తు పరితపిస్తున్నది. అనంతమైన ఈ విరహం ఆ 
అనంతుని సంగమందాకా కొనసాగవలసిందే. తరువాత మిగిలేది తానుకాదు. ఆ స్వామి మియే 
'యుగాయుతం నిమేషేణ, చక్షుషా ప్రావృషాయితం, శూణ్యయితం జగత్‌సర్వం, గోవింద 
విరహేణమే అన్నారు శ్రీ చైతన్య మహాప్రభువు. 

ఈ గాఢమైన అనంతమైన విరహభావం లోనుంచే శ్రీకృష్ణ సౌందర్వం ఆవిర్భవించింది. 
ఈ సౌందర్య సీథువును ఆస్వాదించిన భక్తులు పరవశులైనారు. పాండవమాత కుంతీదేవి 
ఆయనను భావించినప్పుడు సర్వమూ పద్మమయంగానే దర్శనమిచ్చింది. పద్మం ప్రాచీన గూఢ 
విద్యలలో (ప్రధానమైన (ప్రతీక, 


నమః పంకజ నేత్రాయ. నమస్తే పంకజాంఘ్రయే (భాగ. 18. 22) 

"మే అయింది . పద్మము దివ్యచైతన్యంతో - భౌమ 
దివా దివ్వలోకా అనడుమ విప్పారిన సూర్యబింబము 

ఒక హిరణ్య పద్యమే, హ రృాదయసద్మము దహర పి స్థానము ప పంకజమాల షట్స(క్రములను 


శ ల తెలియజేస్తుంది. ఈశ్వరున్న పట శనాభుడని 


నాభ 
ee. సుజన మూలాన్ని ప్రకటించటమే. ఈ పద్యమే బౌద్దులకు 
a 


మణిపద్మము - వజ్రము అయిం ఎ. 'కస్యాసం పుండరీకమివ ఆక్షిణీ' అన్న శృతిని పంకజనేత్రత్యము 


భాగవత మార్గంలో కొనసాగిందీ 'మాధవ మాధుర్యం 
కావ్యం ఎనిమిది భాగాలలో విభక్తమైంది. 

శ్రీకృష్ణావతారంతో సంబంధించిన వారందరూ ఆయన లీలామృతంలో తడిసినవారే. 
ఈ వచన (ప్రబంధం భావ బం వరమై మంద్రమధురగీతంవలె సాగిపోయింది. 

దీనిలో ప్రసక్తమయ్యే వ్యక్తులలో యశోదానందులు, దేవకి వసుదేవులు, నారదుడు, 
అక్రూరోద్దవ సాత్యకి సుదామ యుధిష్టరాదులు, కర్గుడు, ఇలాదేవి సత్యభామ కుంతీ (ద్రౌపదులు, 
విరజాతపతుల వంటి నదీ కన్యలు, కుబ్జ అనేకులైన గోపీగోపకులు, బలదేవుడు ఉన్నారు. అందరికీ 
శ్రీకృష్ణ సాన్నిధ్యమే హద్దు. రాధాకృష్ణులు కేంద్ర స్థానం. వారిద్దరి కలయికయే వీరందరి హృదయాలలో 
మూల వాంఛ. అక్కడక్కడా రాత్రింబవళ్ళు, బుతువులు, సన్నివేశాలు కాలపురుషుని నీలినీడల 
వలె ప్రసరిస్తూ ఉంటవి. అయితే, అఖండమైన ప్రవాహం కృష్ణ భావవాహినిదే. 

"విశ్వం ఒక సౌందర్య వాటిక, అక్కడ కుసుమించే ప్రతీ కుసుమం పూజనీయం” (పే 13) 
"స్వామి ఎదుట మాటలు తడబడకుండా ఉండటం కూడ ఒక వరమే” (పే 16) 
మధురమైన ఇటువంటి భావనలు ఈ రచనకు వన్నె తెస్తూ వున్నవి. 

ఉద్దవునికి స్రీ భావం కలుగటం ఈ రచనలో విశిష్టమైన అంశం. తృతీయ, 
ఎకాదశస్కంధాలలో ఉద్దవుడు జ్ఞాని. ఈ కవికి ఆయన మధుర భక్తుడైనాడు. 

(46)వ పేజీలో స్వామి విశ్వ రూప సందర్శనము ఉన్నది. అణువాదిగాగ బ్రహ్మాండములన్నీ 
నిండి వెలుగుతున న్న శక్తిగా ఆయన దర్శనమిచ్చారు. హృదయోనా న్మాదాన్ని సడలించి వినూత్న 
అనుభవ క నింపి వేయగలిగినది' ఆ స్థితి (47 పే) 

విరజగాథను రచయిత కల్పించిన తీరు (ప్రకాశిస్తూ ఉన్నది. ఈమె వైకుంఠ మార్గంలో 
ఉన్న నది. శ్రీకృష్ణ రూప సౌందర్య లాలసతో స్వామి వద్దకు దిగి వచ్చింది. మురళీధర 


దయామృతాంశుజ విరజ' (అంటే) 

దీనిలో ఇళాదేని ప్రసక్తి ఉన్నది. ఈమె సౌందర్యమునకు (ప్రతీకయెన నీళాదేవి 
కాకపోవచ్చును. ఇల అంటే భూమి. నిళాదేవి గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో నప్పిన్నగా 
పేర్కొనబడింది. నిత్యార్బనతో శ్రీ భూనీళాసహితుడైన నారాయణుడు పేర్కొనబడుతున్నాడు. 

ఈ వచన (ప్రబంధంలో శ్రీరాధ అద్యంతముగా వ్యాపించి ఉన్నది. రాధ కృష్ణాభిన్న. 
దక్షిణదేశంలో ఆళ్యారులు గోదాదేవీ తమను గోపికలుగా భావించుకున్నారు. గోపికల పేర్లు 
(ప్రవృత్తులు ఈయన ఎచిత్రంగా చిత్రించారు. 

ఈ రచన (ప్రబంధం మాధవుని మాధుర్యభావనాసముద్రాన్ని దోసిట పట్టింది. 
ఎవరైనా చేయదగింది అంతే. ఆర్హులు, జిజ్ఞాసువులు, అర్జార్డులు జ్ఞానులు, ఎవరైనా సంకోచాలు 
వదలిరండి. దోసిళ్లతో ఆస్వాదించండి, అనుభవించండి. 

శ్రీ పల్లె సీనుకు ఈ శ్రీకృష్ణమార్గం యింకా సుగమమై, తేజోమయమై, (ప్రకాశించవలెనని 
ఈ కావ్యం మనందరికీ ఒకింతైనా సంసార (గ్రీష్మ తాపోపహతిని కల్గించవలెననీ కోరుకుంటున్నాను 


ఇం.నెం. 3-440 - కోవెల నుప్రనన్టాచార్చ 
పరిమళకాలనీ . తేది: 3-1-97 
వడ్తేపలి, వరంగలు 

= దొ (ap) 


టో er Ts గను స . శ్ర 
JO బలు a మలై యనుకరించును నాలను అటు నలి వలల్‌ 


రె హా 
ళా వ 
ee Se ల ne 
ఖో న్‌్‌ 
ప రు ఫా లో 5 కం చ అమా ఇ రీ ప 
ఆన ఎ'సనాధ వారు అన్నటుల శ్ర కృష్ణ భావన, నాకాస్తుజన పల్ల ఎను€ 
షు మ లా “7 

ల చౌ డో “md అవి జ వ 3 3 గు ” 
| వ ఒక్‌ భ"బుక నుదిణ నికట౦ 


పై ఆపో ఇ గా ష్‌ ఒకా చ వ Se Gr ANNE 
రనాదలి కాం ఆయనా ఆ ూrననల నుంది ఉనాబనము కానటము ఎరు చరుగా ee 
వ [A 

౮ స ఆర్ప అన్న Mt వష కోటల ద ఇ సరద ఖీ దవ సస చం, రాజు త్రిక జు 
అమన 1 పసుతకావము నూ వ మాధుర్యము. అందిస్తు సను ఎశనాధ కు సంగీతము 
| ము. ప ప 
ప WY అది చ బా "హా అల సజ 
అ సంపఆ [గకాచితుడి కెనాను 


Amn ౮జి hum రీ ఆం ర అప Ma పపసటం నకం? g 
అదెట్టా ఉంబీతే - శ సల్ల ఎను తారు వరంగల్లు జల్లా పరకాల తాముకాల ఇ) ఓ 
G3 ఇ వల పూ 

WE oy crm a" a or వష Re గా చ్చి oo రొ స్‌, వ ఈ ను స నా ళ్‌ గ 

క్ళనామువుయిన నెరెడుపలి" జనించి, నొతకొత్తర పట్తాను పొంది ఉపాధ్యాయ వుల్తల 
కా. వు స eo వ ఢి బ్ర 

in mn అన్న క LR, Kw గం =“ జ y 
అకుడ సరపడనారు, ఆయన ఇదివరకె ఒక నవల, ఒక నాటిక, ఒక ఖంఉకల సంపుటిని అందించి 


వి 

రచయితగా సాహితీ లోకానికి పరిచయము ర వరంగల్లు ఆకాశవాణి కేంద్రం ద్యారా 
అనేకమైన ee వాక్సిక్ర*లు, కవితలు అనేకం అందించారు, ఆయన లొని భావుకుడు 
నిరంతరం కృషీవలుడే. అంతే కాదు ఆయన హాలికుడు. ఆయన నేరేడు ఏలిక ఓ చైతన్య వీచిక 
శ్రీ పల్లె సీనుగారి మానసంలో నుంచి పూచిన శ్రీ శ్రి కృష్ణతత్త్య భావవిచిక “మాధవమాధుర్యము” 
కొన్యం. ఈ గ్రంథంలో కథ ఉన్నదంటే అ కేదరతే లేదు. వంక ఇవన్నీ ఒక అనుభవ 
మాధుర్య ఏచికలు. ఇని అస్టనిధాలుగా సాగినవి. ఎనిమిది ప్రకరణాలు ఎనిమిది సంఘటనలు. 
వేటికవే - అన్నిటికి వ. కం మాధవుడే. ఆ నూధవునితో పరితప్తము నొందిన అనుభవ 

౦పుటిలో అనేకమైన పాత్రలు కన్పిస్తాయి. ఆ పాత్రల ధ్యేయం 


ge 


భు 


మాధుర్యం ఈ సంపుటి. ఈ 
మొద, 


eA 


“ఏశ్షమోహనమైన వేణునినాదంబు సరన్‌ గంభీర గర్భనము గాగ 
మహనీయ నిరల మందహాసద్యుతి లలితసౌదామినీలతిక గాగ 


Ey 


Ww 


దలచుట్టు బాగుగ దనరు పింఛపుదండ శైల భేదన శరాసనము గాగ 
గరుణా కటాక్ష ఎక్షణ సుధా వర్షంబు సలిలధారా ్రవర్తంబు గాగ 

జాడనే తెంచు గోపాల జనమునీంద్ర! జాతకంబుల దురవస్థ సక్కజేసి 
కృష్ణమేఘంబు బహుతర కీర్తి నొప్పి! విమల బృందావనాకాశ వీథియందు” 


(Shan THI IO 


పోతన భాగవతములో అన్నట్టుగా ఈ మాధవ టు. పాత్రలు కృష్ణమేఘమునందు 
లీనమై తమ సార్ధకతను సాధించుకొన్నాయి.ఈ పల్లె సీను కూడా ఈ మేఘచ్చాయలో సే సేద తిరి 
తన్మయుడైనాడు. ఇందుకతని పూర్వ పుణ్య విశేష ఫలమేమొ అని చెప్ప వచ్చును. 


“మాధవ మాధుర్యం” కృష్ణ తత్త్య (ప్రధానమైనది. కృష్ణ తత్త్వమే గొప్ప సౌందర్య 
నిదానము. ఈ సౌందర్యము మాధుర్యమైనది. భావానికి అనుగుణమైన శబ్ద రచనను అందించిన 
పల్లె సీను ఈ కృతికి మాధుర్యాన్ని కలిగించారు. “భగవానుని నిస్మరణలోనే నిగూఢ సౌందర్యం ఉంది. 
కాల కమంగా “జీవు డికే తన జన్మలోని రహస్య ఫలితం చూపించి, తదనంతర కార్యసాధనకు 
ఉద్యుక్తీనిగావించడం ఆయన ధర్మం Fas వారికి లీలగా తోచి ఎంతో నిరీక్షణకు తావు 
. .నుననంలోనే కరిగి పొమ్మంటాడు. ఆ మననమే సౌందర్య రాశిలా ప్రజ్యరిల్జుతుందని 

పబోధిస్తాడు. అదే లక్ష్యంగా అనుక్షణం చస ఈమననమజక మాధుర్యాన్ని సృష్టించి మోక్షం వైపు 
స అని (95-96 పుటలు) ఒక చోట అంటారు ప ల్లైసినుగారు. 


శ్రీ పల్లె సీనుగారు ఈ రచనను వస్తు విన్యాస మాధుర్యం (ప్రధానాంశం అన్నంత వరకే 
ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. ఇది సత్యం కూడా. ఈ (గ్రంథం ss మనకు కూడా శ్రీ కృష్ణ 
ww ౦ చేయించి శ్రీ కృష్ణధ్యానాన్ని అనుభవింపచేసిన శ్రీ పల్లె సీనుకు, మనకు శ్రీ, కృష్ణుడు 
ఏభములను కలిగించాలని కోరుతూ ఈ కృతికి నాలుగుమాటలు వ్రాయమని ఆ పేక్షతో అడిగిన 


శు 
శ్రీ పల్లె సీ ను సౌజన్యతకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను 


ఇం.నెం, 5-11-481. -డా॥ టీ. శ్రీరంగస్వామి 
నిద్యారణ్యపురి 6-1-97 
వరంగల్లు - 506 009 





ఖీ 


అది శరత్కాలము. నందగోకులం పొలిమేరల్లొనే కాదు, శీతాంశుని శ్వేత 


యూ. 
లమెన ఆకాశంలో నిరిపత 


చంద్రికలు (ప్రకృతంతా పరచుకున్నాయి. ఇర 
అలముకుంది, బిగువైన శ్వాన రాకుండా తనలోనే గాలిని పొదివి 
యిముడ్చుకున్నట్టున్న ప్రశాంతత నెమ్మదిగా ఆవులిస్తోంది. (ప్రాణి కటి సమస్తమూ 
సవ్వడమాని గాథ థ్రసుషు ల్‌ ప . అలాంట నళ్ళబ్రతకు తరువాత 
జరగబోవు కార్యం విశ్వమోహనంగా వుంటుందని కాబోలు ! కాకపోతే, ప్రకృతి 
విశ్శవిపంచికను 'మైోయిస్తున్న శబ్దంతో కలిసి నలునైపులా మేలుకొలిపి బాలభానుడికి 
ఆహ్యానం ఎందుకు------; స్తుంది ? పుడమి గర్భం చిలుస్తూ తానెందుకుదయిస్తాడు 


? 

అలాగే - వంశిమోహనుడు దివ్యతేజస్సుతో మాతృమూర్తి సాన్నిధ్యం కోసం 
గోకులం వీధులన్నీ తిరిగి వస్తున్నాడు. ఎదురుగా వచ్చిన 'యశోదాదేవిని చూసి 
ముందుకు వంగి చరణధూళిని స్వీకరించాడు. - ఆయన్ని తృప్తిగా ఆశీర్వదించి, 
“నాయనా”! ఎన్ని సార్లు కనిపించినా మాతృహృదయం మళ్ళీ మళ్ళీ పిలుస్తుందయ్యా" 


అంది. 
ఒక్క క్షణం చలించిపోయాడు మాధవుడు 


కృష్ణుని రాకతో ఆమెలో కలిగిన ఆనందమే ఆమెకలా అనిపించివుంటుందేమో! 
ఎందుకంటే, ప్రతిక్షణం, కన్నయ్య (ప్రతీక్షయే కదా ఆమెకు వూరట. 


“అనురాగ మయమైన ఈ ముదుసలి వయసు, నన్తూపిరి సలుపనీయడం 


మో ఆఆ ఆలో దో కత యన ప్‌... ఆం పో ఫో కరత స. ఏ yl CO 


సైతం నేను దగ్గరి వాడినని నినోట చెప్పించుకున్నాను గదే”! అంటున్న 
వంశీమోహనుడి నీలమోహన కాంతిలో శాంతిమయ దృక్కుల్లో అంతా నిష్టాక్షికతే 
సిన యశోదాదేవి తన్మయురాలైంది. ఆమె అంతరాంతరాల్లో తెలియని వాత్సల్యం 
ప్రవహించింది. నీరసం నిండుదనంలోకి దిగజారి, అశేష పారవశ్యంలో 
లయమైపోయింది. అలా కొన్నీ నిముషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. 


కృష్టా! “ రాతిరంతా ఎక్కడ తిరిగావు? కన్నులెలా అలసి వున్నాయి చూడు” 
. అంటూ ఫాలభాగాన్ని అమితానురాగంతో చుంబించింది. 


అమ్మా ! “నీ చల్లని ఒడిలో నిదురించినప్పుడు నాకు అలసట యేది? 
కార్యకారణ బంధుత్వం కనుమరుగులోనే విస్మరిస్తే యెలా ? నిండుగా వున్న 
నిరీక్షణలూ తిలకించాలిగా ! అందుకే తెల్లవారు తున్నప్పుడే ని ఒడి వీడి వెళ్ళాను 
గది! అంటున్న కృష్ణునగాంచి. 

“మానవ ప్రతీక్ష మనుగడ కాలవాలమై మరో మలుపు తిరిగేలోపు మరపురాని 
సంఘటనలెన్నో నా మనోమందిరాన ప్రతిష్టించావు కృష్ణా ! నివు మానవాకారం 
ధరించిన మధురమూర్తివి. కదలలేని కావ్యాలకు కంపించే వేణురవం అందించిన 
కారుణ్యరూపివి. తిలకించనలవికాని ముగ్గ సౌందర్య శోభను మలచిన మహత్రరశిల్సివి' 
'. అని ఏమేమో అంటున్న మాతృమూర్తి ముఖంలో సౌమ్యతను జీర్ణించుకున్న 
అరుణిమను చూశాడు నీలవర్గుడు. ఆ వాక్సుధామయమైన రసాంబుధిలో. 
ప్రతిబింబించని ఆకారంలేదు. కాని ------ ఎంతకూ మరపురాని ఎప్పటికీ 
మరుగుపడని ఆకృతి ఒక్కరాధాదేవిదే. అది జన్మ జన్మలకీ విడదీయరాని మానసిక 
జ్ఞాన జనిత మనస్పంక్షోభం. అలా నిళ్ళబ్దంగా జారిపోతున్న నిడలు అన్ని ఆవిడ 
నుండి తృణీకృతి పొందినవే. ఆ“నీలిమ” నిండుసెలయేరులా పొంగాలని చూసిన 


2 


యదుభూషణుని నయనాలు దేవమందిర ద్వారాలై రాధాదేవి సన్నిధిని శాశ్వతంగా 
వుండగలవేమో ! ఈ చిహ్నములతో పొడగట్టిన ముఖబింబమును తిలకించిన 
తల్లియెదలో రాధ తళుక్కున మెరిసింది. జాలి ఉద్భవించింది. 


అమ్మా ! ఏమిటలా యోచిస్తున్నావు నిదురిస్తున్నట్టుగా ? 
హు! ఏముంది తండ్రీ ! రాధాలోలుని పరిపూర్ణతగాక ! 


సిగ్గుతో కృష్ణుడు ముఖం తిప్పుకున్నాడు. క్షణం కళ్ళు మూశాడు. 
నిలిచివుండగానే నిదురరాగలదా కృష్ణా ! వేడుకగా వింతగా అలంకరించిన రాధిక, 
ఆభరణహీనయె, అవ్యాజముగ్గ ప్రణయినయె అణువణువూ పరిశీలిస్తూ ఆ తలిరాకు 
జొంపములలో - అవిరళమార్ల నిరీక్షణలో నీ రూపాన్ని సంస్మరిస్తూ, ఆరాధిస్తూ ఆ 
తమాల వృక్షద్చాయల్లో రాలేక రాలేక వస్తున్న సుఖసుపప్త నీడుస్తూనే వుంది నాయనా 
|! ఇంక ని వీడ్కోలు నా అనుభూతికి తార్కాణం కాగూడదనేముంది ? వెళ్ళు 
తిరిగి వేగిరముగా రమ్ము --- అనగానే---! 


మందవాయు కణాసారయుతమైన సుమపరిమళాల్ని ఆఘ్రాణిస్తూ నిశ్శబ్ద 
సామ్రాజ్యాన్ని స్టాపించి, ఆ ప్రాంతాన్ని శుష్కభూమిగా జేసి చరచరాసాగిపోయాడు 
వంశి, ఆయన వెంట యశోదాదేవి ఆశీస్సులూ వెళ్తాయి. 


ఆ వేళ రాగరంజితమైన అసుర సంధ్య, రక్తారుణిమని నాల్లుదెసలా పరుస్తోంది. 
ఆ రంగును పులుముకుని వివిధ భంగిమలు ప్రదర్శిస్తున్న యమునా నది, నిటారు 
తరువుల నీడబారుల్లో మెలికలు వేస్తున్న సర్సంలా వుంది. అక్కడి కల్లంత దూరాన 
శుచి వాటికగా, ముముక్షువుల సాయుజ్య ప్రాప్తికనువైన ప్రాంతంగా, మబ్బు తునకల్గ్‌ 
వెలిగిన మణిమయ కాంతుల సొగసును సృష్టించిన మురళీధరుని గోపాలక 
స్థావరముగా ప్రస్తుతింపబడుతున్న ఆ ఏమలతలమున కొన్ని మెరుగు శిలలున్నాయి. 


గా 


పల్లేంను 
ధా 


శిలల్లో ఒకమూల అలవోకగా నీరెండలనిడివి నడుస్తున్న జలచరహృదయుడై 
చేయిసాచి, “ఎవరో వెళుతున్నారు. నా పిలుపు వినిరాగలవారెనా? బౌనౌను ఆసార్థకత 
అయినా---కృష్ణుడు కాని ---లేని ప్రదెశం--ప్ఫ్‌” అని 

ఆగిపోయి బాధామయ స్వరం ౦0తో నందుడు వెజ్టిగా నవ్వుతున్నాడు. 


సందేహంలేదు అదే---! ఆ దృష్టిలో మార్పులేదు. ఆ మాధవుడు అటువైపే 
వెళుతున్నాడు---అది చూసి, రసగుళిక సేవించిన రోగివలెనే నందుడేదో వూరట 
చెందుతున్నట్టున్నాడు. ఆహా! ఎంతటి బొదార్యం ? ఆ కమ్మని తేట హృదయం 


ఎంత మార్పు పొందింది? ఎంతలో తండ్రి భావనలోనికి దూసుకుసోయింది.... 


విశ్శవిఖ్యాతమైన ప్రణయం ఎంత తీయని ఆశల్ని ఉద్భవింపజేస్తోంది. (ప్రేమను 
అనంతమైన ముక్కలుగా విభబించిన శక్తి యెంత పునీతమైంది. రాధా! అని 
తడబడలేదు కదా! తండ్రీ! అని వడి నడిచాడు నీలమోహనుడు. వేయి వేణువుల్లోంచి 


అనంతకోటి రవాలుత్సన్నమై, తన చుట్టూ సంగీతవాహినిని పర్వించినట్టూహించాడు 


కః 
నందుడు. నిర్నల విలమేఘమొకటి శీతల స్పర్శనిచ్చుటకై పరుగెత్తి వస్తున్నట్టు 
(౮ యా ఆా౨ D0 గా 
భ్రమించాడు. అలా దగ్గరగా వచ్చి నందుని జూచి తండ్రి ! అన్నాడు కృష్ణుడు. 


(మ్రాజ్యం స వల్ల నాలో స్టరమైందయ్యా, నా 


cK 
౨౮ 
7 
i 
a 
a 
మ 
ల 
క 
ey 


రాజ్యానిక ర నాకు సాయుజ్యాన్ని దరునీయం చేయి నాయనా”! అం ంటున్న 
నందుని -ఆనందా(శువులు శిల పైబడి ఎగిరి పీతాంబరుని పింఛముపై దుమికాయి. 
ఆ చల్లని తాకిడికి చిదంబర స్వరూపగోపాలుడు శిలపై అంటి పెట్టుకున్న 
నందపాదాలు స్పృశించాడు. నందుని ఆనందితహస్తబంధనంలో “అనవరత వాహిని' 
' లాంట్టి'వాత్సల్నం ఎంతో సేపు ఆ లీలామానుష విగ్రహుని తడిపివేసింది. అంత 


తండ్రీ! కవోష్ణ శైతల్య మిళితమైన యీ కౌగిలి కమ్మని రసధారలనే 


అది నాతనువున శూన్యమని నికు తెలుసు గదా”! అంటూ నీలలోచనుడు నందుని 
కళ్ళలో తనను తాను చూసుకున్నాడు. క్షణమావహించిన నిర్లిప్తత యిరువురినీ 
దూర తీరాలకు మోసుకుపోయింది. అదియెరుగని (ప్రకృతి అణువూ లేకపోయింది. 
పంచభూతములు పారుష్యమును కడిగివెసుకున్నాయి. 


శిలలు పల్లవాల్లా తేలిక పడాయ్‌! 
౧ ౧ C5 
సృష్టి తన కదలికనే మానుకుంది. 
పక్షులు పరిభ్రమణమాపి, ముగ్గ మోహనవంశినాదం 
వినబోయినట్టవాక్కయి పోయినాయ్‌ ! 


ఎటుగాంచినా ఏమరుపాటు లేని “విధి” - ఏమంటుందో తెలుసా నాయనా 
నందుడు చెప్పనాగాడు........ 


స్వామీ! నీ యాజ్ఞా బద్దులమై చరించాలని సుఖాసక్తలైయున్న యీయనంత 
కోటి ప్రాణులు కూడ వేచియున్నాయని ఎరుగుము”అని, ఈ తరుణంలో ని 
సమక్షమునకు నన్ను దూతగా బంపినారని, “ప్రకృతి సహితమైన విధి. నా ముఖంగా 
నీకు వక్కాణించమని చెబుతోందయ్యా”. 


నల్లనయ్యా ! ఈ వేళ నిన్ను జూసిన తన్మయత్వం నాలో సౌభాగ్యమూ- 
సంయమనమూ అతి దీర్ణ స్థాయిలో నుండి నన్నూపిరి సలుప నీయవే! ఇదెక్కడి 
ఘోష నాలో ----? “ఇది నా వలన జనించినదనీ, నీవు కేవలం నిమిత్తమాత్రుడవని, 
తరువాత గేలి చేయుటకా? ఆహా! ఈ పరువము ఎంత చంచలమైనది? అదిలేని 
పథమేదైనా వుంటే నావంటి వారికది దుర్హభమా కృష్ణా అనగా విని దేవకీ నందనుడు 


Db 


“దిగులా తండ్రీ! ఎవరు పూజ్యపాదులో, ఎవరు భోజ్యాహూతులో ఎరుగనిది 
కాది జగం. అనుగామియైెనా, అనుభూతిగా మిగిలిపోయిందానికి మితముని? 
నిష్కమించేది జగధర్మమే సుమా ! 


ఎక్కడ యేదినిలయమో, ఏది దేనికి & 
హక్కు ఒక్క విధికే వుంది. “ అది పరమాత్మలో ఒక భాగం” నిర్లీతమైన పరిధిలోది 


ఎటపటో వూహించి సిర్గయించగల 


నివసించదు. దాని వేగాన్ని, మలుపునూ ఏశక్తులూ ఆటంక పరచలేవు. అలా జరిగిన 
నాడు దానికి నామరూపాలే వుండవు. భగవంతుడి రచనలో వస్తెక్యమూ 
శూన్యమువుతుంది. ఆదిమధ్యాంతాలలో ఐహికాధిప పత్యమునెరపు శక్త కుంటు 
పడుతుంది. అప్పుడు సృష్టి కర్తకే నీరసం యెక్కువై నిజమనే శక్తిని, స్వయంగా తన 
ప్రతిభను తానే నమ్మలేని పరిస్థితి యేర్సడవచ్చు. అందుకే యింతటి మహత్తరవైచిత్రిని 
అర్థం చేసుక యోగ్యత ప్రాణి కొటి కివ్వక, ఒక నిర్షితమైన జీవన కాలాన్నీ 
యర్చరలి, ఆ పరిధిలోనే తనను గుర్తించగలిగేంత వరకూ “సాధన” చేయమని 
శాసించాడు భగవంతుడు. ఆ యోగ్యత అందరికీ నాధ్య్వమయెలా స్పజించని “కర్రి 
' ఒక విధంగా పక్షఫాతి ఆని కూడ కొందరు యోగులంటారు. “అయినా అది శుద్ద 
అబద్దం” అనడానికీ వీలు లేదు. ఎందు చేతంటే, దానికీ పూర్వజన్మకృతం కొంత 
తోడవుతుందని, ఇట్లనేక జన్మల ఫలం కూడ భగవంతుడి ఆధిపత్యం (క్రిందనే 
నడుపబడుతుందని (భ్రమించే మానవులు కోకొల్లలు. “యుగధర్మసంక్షేమార్హమై 
మంచిచెడుల కలయిక తథ్యమనే యోచన కలిగిన నాడు “పై స్వరూపం యదార్థమని 
నమ్మక తప్పుదు. ఇంతెందుకు ? “ఏది అసాధ్యమో, ఎది నిరాకారమై నిర్విరామ 
కృషికి తోడ్సడగలదో దాని శక్తి అతీతం. 


అదే పరమాత్మలో జరుగుతున్న సంచలనానికి (ప్రతీక ! 


ర పరమాత్మలో ఒక భాగమైనా దాని నిర్వహణలో దేవుడు సైతం ఒక్కోసారి 
తన ధృతిని కోల్పోతాడు”. “నాకు బానిస” అని చెప్పగల ధైర్యం నిమిత్త మాత్రులకు 


లేదు. అవసరం వస్తే అతి చిన్న స్థాయి నాక్రమించి విశాలత్యాన్ని త్రోసి పుచ్చగలడు. 
అదినేనెరిగిన సత్యమని చెప్ప పరమాత్మకూ అధికారం లేదనే చెప్పాలి”. 


“నిన్ను నివు కించ పరచుకుంటున్నావా ? నాయనా! పవిత్రీభూతమైన 
ఈసృష్టిలోని స్వామి చరణాలు శ్రీచరణాలై, సర్వజన పూజితమై అణువణువునా 
ప్రతిభాసించు తరుణంలో సాధ్యాసాధ్య విచక్షణ చేయనే నెంత వాడను”. అని 
నిట్టూర్సాడు నందుడు. 


నల్లనయ్యా! “ నివు వేదాంతివి. నీ కర్ణం కాని సమస్యలీ సృష్టిలో ఉద్భవించలేదు. 
౧ ఠి 2 
ఉపజంరో వృ అర్రురసొపంఅవవం సీ అవతార విశేషం నా ముఖంగా తెలుపడం నా 
ధర్మం. నేనీ నిరంతర సృష్టి చక్ర పరిభ్రమణంలో ఒక చిన్న అంశాన్ని. మరో 
అంశం కావాలని నిరీక్షించె నా అనుయాయులకు నిక్షీతకాల వ్యవధి మాత్రమే 
యివ్వగలను అనంతమనే శక్తి చాలని వాణ్ణి అందుకే నాలోని భావ సంకలనాన్ని 
ఒక్కొక్కటిగా చెపుతాను”. అని క్షణమూహకు తావిచ్చిన నందుని జూసిన 
గోపికాలోలుడు తన్ముఖముగా విన నభిలాషియైయనెను. 


స్వామి! “మీ సంభాషణముకై నిరీక్షిస్తున్నాను తెలుపుము”. అనగానే నందుడు 
అ(శ్రుపూరితుడైై, “వాసుదేవా! నీవు నందకుమారుడవుగావు.దేవకి గర్భుడవు, వసుదేవుడి 
ఆశల్ల్‌ నిండిపోయావు. ఇది వినజెప్ప నేనే యింత వ్యాకుల పడ, ఆయశోద బాధా 
తస్పురాలగును గదా ! ఇంకెన్ష్నడయినా యీ సత్యము నీముఖానజారినా ఆమె 


ఎరించలేదుసుమా! అని ఐశృఎపంచిక తొట్రువడ జెప్పెను. 


ఇది విని యా చెంతనున్న మహీరుహములు తమ సుమబాలలను 
జారనివ్వలేదు నందుని కనులు రాల్ఫిన బిందువుల్లా ఆ తొట్రుబాటురాధాలోలుని 
మాత్రం పూపింది. ఆ జగన్మోహనుడు క్షణకాలం సంచలించి మానవాకృతిలో 
లయమై, విభిన్న వూహల్ని సృజించుకున్నాడు. అలా ఈ వార్త బిర్షం కాక తన 


7 


ఎలణయలు 
౧ 


స్వరూపానికో “మచ్చు తునకను” అచ్చు వేసిందాహృదయాన. కాళీయమర్దనుని 
కంఠాన బొంగురువోయిన వొక సవ్వడి ప్రతిధ్వనించింది “అమ్మా”! అని. 


కన్నయ్య మనసు సాధారణ మానవునిలా గొణిగింది. ఆ కృష్ణు కనులు 
సరళంగా మారి, తండ్రి యిచ్చిన యీ మోయరాని బరువుకు నలిగి పోయాయి. 
అప్పుడొక పవిత్రమైన భావన తలయెత్తి, లీలగా తెలియని మాదకతలో అంతర్రనమై 
పోయింది; 


స్వామీ! అని నందుని వొడిలో నవనీతచోరుడు వొరిగిపోయాడు. ఆ వేళ 
విశ్వమయుని సృష్టి కావ్యమంతా నందునికి ఆమందానందంతో హారతులెత్తించ. 
దానికి (ప్రతిగా నందుడు కన్నీరు నించాడు. 


అలా కేకిపింఛం పై నుండి నందుడి కవోష్ష కన్నీటి ధారలు జారి, నిశ్శబ్దంగా 
యమునలో కలిసిపోయాయి. ఆ వేళ యమున కోటి జన్మల అనుభూతిని పొంది, 
పునితయై వేగాన్ని మాని మందాకినియై వర్షిల్లినది. 


విశాల జగత్తులోని సర్వమూ తనకోసం నిరీక్షిస్తోందన్న సత్యాన్ని ఆ క్షణంలో 
మాధవుడు గుర్తించలేకపోయాడు. మానవాకృతిలోని ఉ(ద్రేకప్రకర్ష - కొన్ని 
సంఘటనలకు తలవొంచుతుందనే విషయం నందగోపాలుని పట్ల యదార్థమైంది. 
ఇప్పుడు శ్రీహరి, నల్లనయ్య---మురవైరిగాదు. చరాచరజగత్తుకు హితవరి మాత్రమె. 

నందుని వొడిలో వున్నంత సేపూ ఆయనకు ఏ లోకమూ స్సురించలేదు. 
ఆనందమూ మాధుర్యమూ - తల్లీనమైన హాయికి తానిప్పుడు వశమైనాడు. ఆ 
నాటి ఆ రెండు శరీరాలకు తనివి తీరని ఆలింగనమది. ఎడారిలో నీటి బిందువు 
లాంటి ఆహ్లాదమది. దాని వైవిధ్యం ఎ కవికీ పది రర సాధ్యం కొట 


ముర కొలత సట కిక | 


ద్‌ HOF అట్టి ఆ 


విశ్వమంతా చలనరహితంగా వున్నట్టుంది. కాని------ ఎక్కడి నుండో 
మధురమైన గీతం వినిపిస్తోంది, నిశ్ళబ్దం ఓ గీతంలా స్ఫురిస్తే, దాన్ని చిలుస్తూ 
మరోగీతం ఉత్పన్నమైంది. అది అనన్యసామాన్యమైంది. ఆ గీతం అందరూ వినలేరు. 
నందుని హృదయం మాత్రం దానికి (శ్రుతి కలుపుతూనే వుంది అది కేవలం 
తనకే వినిపిస్తున్నదా! అనే సంశయం కూడా లేదాయనకి. ఆ గీతానికో మహత్తర 
శక్త వుంది. ఒక్క విలయం తప్పు అన్ని లయలూ ఆ గీతాన్ని ఆశ్రయిస్తాయి. 
దానికీ ఓ పరమార్దమూ ఉంది. అది కేవలం భగవానుడి సన్నిధిని చేర్చే గీతమని 
మాత్రమే నందునిలా వూహించిన వారికి తెలుసు. నిశృబ్దంలోంచి పుట్టే ధ్వనికి, 
ఇంతటి మహత్తు ఉందని తెలియడమూ భక్తితత్వంలో ఒక అంశమేనేమో! 


మధుసూదనునిలేసి మార్గం చూపించిన నందుడు తన హృదయంలోనే మధుర 
గీతి నిలయ, రాధకి నమస్సులందించాడు, కళ్ళు తెరిచేలోగా కదలిపోతున్న శ్యామ 
సుందరుని జూచి ముగ్టుడయ్యాడు నందుడు కొంతసేపు. ఏమా చింతన! ఏమా 
తలంపు! నందుడు ఆనందుడయ్యాడు. “ఆయన మేధస్సాధంలోంచి ఆనందమర్దు 
యొకతె తన నీలిముసుగును సవరించుకుంటూ వొక్కొక్క మెట్టూ దిగుతూ 
వెళ్ళినట్టనుభూతి పొందాడు”. 

ఏది? “యింతసేపు పితృపరిష్యంగం చేసిన గీతస్వనం మళ్ళీ వినిపించదే! 
వెళుతున్న మాధవుని ఆంతర్యం ధ్వనించింది. 

“ ఎందుకు వినిపించదు ప్రభూ! ఆ వీణియను మీ చరణాంగుళులే 
ఆవేణువును మిటుతున్నప్పుడు, మీ మదు అధరాలే పలికిస్తున్నప్పుడు, ర భి 
సవరిస్తున్నప్పుడు”. ఎలా వినిపించడంటారు ప్రభూ!” “ఈ నిళ్ళబ్ద నీరవ నిశీధిలో 
సైతమీలయ-జీర్లమై వుందని” మాకు మిరు నేర్పిన పాఠం కాదా! అంటూ 


పంచభూతాలు ఘోషిస్తున్నాయి. 


పల్లణను 


(ap) 


ఇంతకీ ఆ గీతిక నిలయమెక్కడ? అని మీరు యిప్పుడే అన్నట్టు మా భ్రమ. 


UC 


య 
dl 

dd 
క 


“మి పత్రాలింగనంలో మరిచిపోయిన మాట కదూ”! అన్నట్టు పక్షులు 
తమ భాషలో, 


కూలంకషంగా స్పష్టివైచిత్రినెరిగిన కృష్ణుడు. “ఓహో! నిజమే” అన్నట్టు చూశాడు. 

ఒక్కొక్క లతాకుంజమునధిగయిస్తూ, తిరిగి చూడని వేగంతో వెళుతున్న 
మురళిధరుని చిత్తం దూదిసింజలా వుంది. ఎంత శక్తిగల అయస్కాంతత్వమో 
ఆయన్ని అంత బలంగా యీడ్చుకు పోతోంది. హఠాత్తుగా మాధవా! అనే పిలుపు 
కృష్ణుని మనో మందిరంలో (మోగింది. బౌను! ఆ శబ్దమే తానింతకు ముందు 
విన్నది. ఆ రవం కోసమే తనక పరుగు. నిలిచి పోయిన వంశీమోహనుడి క 
ఎదురుగా ప్రణయమూర్తియె, మహాయోగినియెై తమాల వుక్షచాయల్లో అరమోడు) 
కన్నులతో వున్న దివ్యమూ ర్తి రాధాదేవిని చూశాయి. నిరసించి పోయిన కళ్ళె. మ 


మళ్ళి.. నవ్వాయి 


దత! అజా ! నీ కోసం నేను సర్గోప్రపంచమూ---- 


SO EOE COED సర్వమూ---- 


ద్ర 
న్‌ 
c) 
రల 
Cm 
£0 
PK 
ల 
య 
జో 


నా జీవిత పరమార్థం నిరీక్షణే కదా వంశీ! యిందుల్‌ వున్న మాధుర్యం 
రాన; జ వా, ద్‌ భాం ఇ జూ గద దుం ఇ ణు Y యె క్‌ ల ల ఖే. 
యింకక్కడ లెదు. అయినా----నా ని క్షణకు హో ద్దులు లు లెనొ న్యాయ! అంటున్న 


న తలా. టు SV aC. పను. రు లా! టన మా! వనే ఇ me clr CA రా "~~ రి ళా 35౯ నరా 


శే - 


కా గ 
కీ కన మ 
Yow ND US 


లా 


J 


తు 


రాధాదెవి హుదయం ర్వులుమంది. 


ర్రోధి! 


ను నిష్కా 


గ 
న్‌ు 

న 
MU 


దెవ్య్వమంగళరూపం చూసి 


చు 


“మరి ఆశయసిది లభిం 


మాటిక్కడదయ్యా' అ 


ర 


పోతుందనుకుంటున్నాను. 


0కీ 


నిశ్శబ్దంగా దొర్తిపోతున్నాయి. మరుగుతున్న తలపులు నిమ్మళించిన మదట రాధ 


వంగి కృష్ణుని పాదధూళి స్వీకరించింది. 


14 


ప్రభూ! ఈ ధూళి యిక్కడ, యీ పరిసర ప్రాంతంలో ఎన్నాళ్లుగానో 
తపస్సుచేస్తోంది. అది నోచినంతగా నేను నోచుకోలేదంటే నమ్ముతావా కృష్ణా! 
శాశ్వతంగా నేనలా మీ పాదాల్లో వుండగలనా? 

పొరపడ్డావు---వంశీవశీ---! పొరపడ్డావు. 


వంశీవశి!-----ఆహా! ఎంత మధురమైన పిలుపు కృష్ణా! 


రాధా! “ఏ సిద్దికోసం ప్రాణి తాపత్రయ పడుతుందో, అది పొందే వరకు 
తృప్తిగా వుండదని వొప్తుకుంటున్నావా? ఆ చోటు చేరుకునే వరకు (వాణి పడవలసిన 
అగచాట్టన్ని లెక్కలోకి రావు. ఈ మధ్య తానునడిచిన ప్రతి అంగుళమూ ఆ 
ప్రాణికో విధంగా సహకరిస్తూనే వుంటుంది. అయినా ప్రాణి తృప్తి- చేరవలసిన 
చోటు లభించిన తరువాతనే వూరట పడుతుంది. అలాగే నీ కోసం నేను 
రావాలనుకున్నప్పుడు యీ* ధూళి నన్నంటవలసిందేగదా! అలాంటపుడు నారాక 
దీనికి మోక్షమివ్వడానికి కాదు----నీ కోసం----! అందుకే నువ్వు “వంశీవశి” వన్నాను. 


స్వామి ! ఈ ప్రణయం ఓర్వదగింది కాదు సుమా! 


ఎలా కాదనగలను రాధా! యీ ప్రణయమే సృష్టికి మూలం. శాశ్వతత్యానికి 
చిహ్నం. అనూహ్యానికి ప్రతీక. ఆలంబనానికి పతాక, 


అంతేనా స్వామి! 
అంతే రాధా! ........... అంతే 


వంశీ! “మానవాతీత శక్తులెన్ని పుంజుకున్నా మలిన హృదయులకు, మోక్షమార్గం 
లభించడం అరుదు కదా! అలాంటిది నాకేదీ ని మురళీనాదం? ఎక్కడ విన్నా 
నిండు తమస్సును ఎగదోసుకు పొవడాలే గాని ఫలిత (ప్రపత్తి గానరాదే! 


అందుకే నువ్వీలోకంల్‌' బాధామయివయ్యావు రాధా! అయినా అప్పుడే 
ఎందుకంత నీరసపడతావు? అనుక్షణం నీ ఆరాధనతో నాలాంటి వాడే 
సతమతమైపోతుంటే! 


చాలు (క్రిష్ణా! చాలు. అభిమానించదగిన స్థాయి దాటిపోయింది. అవధులు 


ల 


దాటితే అగమ్యం కాక, ఏమి గోచరిస్తుందీ మృణ్మయదేహాలకు? అంతకన్నా నము 


ళ్‌ 


చుకోదగిందీ జగత్తులో లేదేమో! అనుకుంటున్నాను. 


గై 


అడే పొరపాటు. “విశ్వం. ఒక సౌందర్యవాటిక. అక్కడ కుసుమించే (ప్రతీ 
కుసుమం పూజ్యనీయం. అనుకోకుండా భగవత్ఫూజకు (తెంచుకుపోయే 
పరిమళసుమాలు మాత్రమే పూజార్హత గలవనుకోవడం తప్పు. మిగిలినవాటి 
వూహకూడ ఎలా వుండాలొ తెలుసా? రాజొమే స్వామి పూజకు శుద్ద 
పరిమళాన్నందివ్వగల అవకాశం తమకే వుందని . చురుతెన్నులు చూడాలి. అలా 
నిరీక్షిస్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వాటికీ వతు రాక తప్పదు. ఒక వేళ 
తప్పినా, వాని నిరీక్షణ స్వామి పూదోటలొోనే. గకిడెందనే తృప్తి చెందాలి. అలా 
చెందని నాడు కూడ వాని నిరీక్షణ కొక ఫలితం స్పంటుంది. అది భగవానుడి 
విశ్వ తోముఖ బంధుత్వం. సుమజీవనం సంపూర్షజజెందినదనే సిద్ది భగవానుడు 
తప్పక యిస్తాడు”. అలాగే నివు ఆ తోటల్‌ నిరీక్షిస్తున్న కుసుమానివి, 


రాలిపోయేముందు నువ్వుపొందే నిరాశ సైతం భగవానుడెకి కళ్ళకు కట్టినట్టుంటుంది' 


అంతేనా ప్రభూ! 
తరణ తరె సిద్ది కోసం నా నిరంతర సాధన! కాని 


మోహనవంశీ! నాదొక చిన్న అనుమానం. “అనుక్షణం నువ్వు నా కళ్ళ 
వ. తరువాత నేను నిరీక్షిస్తున్నానని ఎలా చెప్పగలవు”? 
అదిగో! ఆ అనుభూతే నికు కలగాలి. దానితోనే నీ వంశీకి సంతోషం 


అందులోనే నీ పూజ్యతకు జీవం వుంది. అది పొందే భాగ్యం నీకు దపు అన్యులకు 


13 


సాధ్యం కాదు రాధా! అయితే “మనం” అనబడే బాంధవ్యాన్ని యీ లోకం 
గుర్తించాలంటే చాలా కాలం పడుతుందేమో! 
అర ష్య ళ్‌ క్ష An సరళకి యే + ఇ 
అదెలా వున్నా ఫరవాలేదు కృష్ణా! ఆత్మ విశుద్ద స్వరూపిణిరు నిలువగలిగినట్లు 
మనం తెలుసుకుంటే లోకం కూర్చిన “తలంపు”తో పనిలేదు. 


పాత్రల పవిత్రత సామాన్యునకర్ణమయే దశలో గడవడం, ఆదర్శానికవసరం 
రాధా! అదే లేకుంటే కావ్యకధావిశిష్టతేముంది? 

వ్‌! “యదార్హం కూడ యాచించ వలనిందేనా భగవాన్‌! నాకూ 
నిద్రగుళికలిస్తున్నారు”. సన్నగా నవ్వింది రాధ. ఆ నవ్వులో ఆశించినంత వేదాంత 
సారం (గ్రహించాడు కృష్ణుడు. 

రాధా! దీని కన్నా ముందు నీకొక విషయం తెలియాలి. అదేమంటే విజ్ఞాలకతీత 
శక్తులివ్వడం సృష్టి కర్త ధర్మం. విజ్ఞులన్నాక అతీత శక్తులేమిటి? అంటావేమో? “ ఆ 
శక్తులు నిజ జీవితంలో తారసపడి, వాటి స్వభావం విజయ స్వరూపంగా తెలిసినప్పుడే 
విజ్ఞత బయట పడుతుంది. దానినే సామాన్యులు “అదృష్టం” అని, “సమయస్ఫూర్తి' 
' అని అంటారు. సుగంధం అన్నాక అది ఎక్కడున్నా పోదు, అంతకన్నా అమిత 
శక్తిలో పెడితే, ప్రస్తుతం మరిపిస్తుందేమోకాని దాని నైజం పోదు. సాయుజ్యాభిలాషులు 
దీనిని అతి సులభ స్థాయిలో (గ్రహించి త్రోసివేస్తారు. అక్కడే భగవతత్యానికీ 
లేమికీ సంధి విడిపోతుంది. ఇది యెరిగి చరించడం సన్యాసుల లక్షణం. 
మహాభోగులకిది అందుబాటులో వుండక పోవడానికి కారణం వారి చాంచల్యమే 
అవుతుంది”, అంటూ ముగించాడు వంశీ. 


కొన్ని క్షణాల కాలం రాధ చలనం లేకుండా వుండి పోయింది. ఆ తరువాత 
వంశీ! ఈ మోహనరవళిలో తాదాత్మ్యం చెందుతున్ననాకు ......... విశ్శవిపంచిక సై 


మాధవమాధుర్భం 


ఎవేవో [శ్రుతులు సరిచేసి, అంతా సంగీతమయం చేయాలనిపిస్తోంది. మహత్తర 
శేదాధ్యయన కావ్యమేదో విరచిస్తున్నట్లుగా వుంది. ఇదెక్కడి అనుభూతి ప్రభూ! 


“ పరిపూర్ణంగా యిది నికు అర్ధమయిందన్నావు అనుభూతి పొందావు. కాని 
అనంతంలో అణువు మాత్రమే నీకు అర్థమయింది, నీలోని మూర్తిమత్వం ఎంతో 
నీకు తెలియదు. అది నాకు తెలిసిందెంతో నీవెరుగవు” అయినా ఒక్క మాటలో 
చెబుతాను. విశ్వానికి ప్రధమం సౌందర్యం దానికి నాందీ'స్తీ మూర్తి. ఆ సౌందర్యం 
అనేక రూపాల్ల్‌ దృష్టాంతం. అదినీలో సమగ్రం. 


వంశీ----] 


అందుకే! 
కృష్ణా! నల్లనయ్యా! ----ఇ౨౩ చెప్పకు నాకు భరించే వోపిక లేదు. ఈ విశ్వం 
అంతా నన్ను భావించే తీరు ఎలా వున్నాసరే! నీ దృష్టిలో నేను “బాధామయి”గానే 


మిగిలిపోవాలి అంతే---! 

“తథాస్తు! అన్నాడు కృష్ణుడు అర్థనిమిలిత నేత్రుడై, 

ఈ వరం చాలు వంశీ! చాలు ----చాలు అంటూ రాధ శూన్యంలోకి 
చూస్తోంది కాని అది శూన్యం కాదు. అంతటా వంశీ మోహనుడి రూపమే వుంది, 
ఆ రూపానికి ఎన్ని మూర్తులో తమ చేతులెత్తి యాచిస్తున్నాయి, కాని భగవానుడి 
చేతులు రాధనే ఆహ్వానిస్తున్నాయి. ప్రశాంతమైన ఆస్యామి కౌగిలిలో రాధాదేవి 
వొదిగి పోయింది. మధుర స్వప్షమొకటి మంజుల రవాన్ని తడుముకుంటోంది. 


9 7 


నీడబారుల్లో నిర్మల హృదయుడైన మాధవుడూ సంచరించారు” అని కాలం తృప్తిగా 
శాస పేల్చుకుంది. 


KXXKXKXKXXKX 


ఉద్దవా! ఎవరి కోసమో ఆతురత? నేను మాత్రం నీ కోసం ఎప్పటి నుండో 
వెదుకుతున్నాను. 


కృష్ణా ఇదెక్కడి స్తోత్రం? రాధాదేవి సాన్నిధ్యమహిమ కదూ! అదేమోగాని నేను 
ఎర రజ 


“ నాకోసమా! రావడం! హహ్హహ్హ! నీ నేర్పు నాకు తెలియనిది కాదు” “అవును 
(ప్రభూ! నిజం మికు అతీతం కాదు చిలిపితనం మాత్రమే”. 


అదిగో! ఆ మాటే మళ్ళీ అనొద్దన్నాను. 


చిత్తం. అక్కడే నేను అన్నదానికి అర్థం గోచరిస్తుంది కృష్ణా! మీరు దాచినా 


దానంతటదే బయల్పడుతుంది----ఏమోబాబు! మీ సృష్టికి నేను తటస్థంగా వుండడమే 
మంచిది. 


అదిసరే గాని, అమ్మ మీ కోసం చూస్తోంది. 
అదేమిటి! ఇందాక నువ్వు నా కోసం చూస్తున్నానన్నావుగా! 


“స్వామి ఎదుట మాటలు తడబడకుండా వుండడం కూడ ఒక వరమే” 
(ప్రభూ! అలాంటి జాడ్యమేదో నన్ను అలముకున్నట్టుంది. అందుకే చెప్పలేకపోయాను, 


ఉద్దవా! “నీవు విరాగిణివైన (స్తీ మూర్తివేనేమో! శృంగారం సైతం నీలో పుంజుకుని 
నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేంత శక్తి నికు పూర్వ జన్మం నుంచే సంక్రమించి వుంటుందని 


16 


ద 


సిగ్గుపడ్డాడు, ఇరువురూ కలిసి నగర వీధుల గుండా వెళ్లిపోయారు. 


నౌ అనుమానం” అంటూ చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. ఉద్దవుడామాటలకు 


ఆ వేళ ఉద్దవుడి వం శృంగారంలో మిళితమై గత జన్మసార్థకతకే కృష్ణుని 
కాలాన ఉద్భవించి సుంటుందని, దానివలన పరిపూర్లతబొంది తనూ 
కృష్ణాంగంగా పరిగణించబడడంతోనే ముకి లభిస్తుందని తలపోసింది. అండుకే 
మూగగా నీలినయనుని జూడగానే సిగ్గుపడిందేమో 


కాని తను (స్తీ కాదుగా! అయినా తన దృష్టిలో----కృష్ణుని పొందు గోరువాకిల్‌ 


ర 


అలాగ ఉద్ధవుడు ఆలోచిస్తూ యశోదాదేవి భవన (ప్రాంగణంలో అడుగుపెట్టాడు 
ప్తుడితో. ఆ మీదట స యమైన అనురాగం, ఆత్మీయతా పెనవెసుకొని 


అమ్మ హృదయం నుండి (ప్రవహించాయి 


కృష్ణుడూ తనూ కలిసి ఆ వాత్సల్యామృతాన్ని తృప్తిగా ఆన్నారరిటారు 


a £8 


XKXXXXXX 


| GE Gm 
అ ల గ్‌ సా యబ @ి 
చీ స, fr [౧ 22) 





జ్‌ 
; ప్ర 
(2 bp ట్‌ € గ్‌ 
J 9 Dl 2 2 fb డ్‌ న్స్‌ 
"3 శ 2 25 [౧ 
‘yf “ 3 & (1 ( 
4 2 తడి క 
|] x2 5 fe స్ట రా x౧3 Oo ౫4౮ 
it న 2 7 A 6 
ట్ర YE వ? 3 06 11% 
Ym 3గె fo 0 ఫై OQ 
వ్‌ (4 ff | | గి లో x3 
చాడ గ A #2 ౪ ( 13 లా x 
fy BI క న ([ fh 0 
32 Wr a న్‌ 93 
AH Te vel: Ne 6 hp న 
Sagas eh gw 
అ 12 16 iy a3 Ap 
ళ్‌ Ya ( | a y3 [= 
a Ge qu Gr Ew / 
rn he 
14 (| ళా లా ప్ర నే 
శ్‌ | 2 శ) ea [| 2) x3 
ఓ fi. ళ్‌ Ce a 
స! () can (0 | గ్‌ 3 x9 Fay 
౧3 33 3 y ss eer Yet 
ర్‌ ఓ లనే Ch va) థు ద్‌ 4) ) 
we ష్‌ 1 గ్‌ 3 on y3 
~~ eh 2 fn FE 
2) Nie 0 8 x) ¥ 1 
సతర ల్ని 10 Br aS we Mr బం 
ఏ) న 0) ర్ర గై రకల “ 4G 13 
ha ra సుర te శ 
[స ఇ న 
ల మ. 20 
Tana EE 3 x2 wl 9 1. [| 
Ar ) ర 0 స [3,1 2) 3 2] 
తు ) a » op 2 1 we 
Dt ar So ap yl SE De 
న ” x3 యనే స i క క #1) వే ra చి 
నం OC qr Ih ల a8 tv oh గ 
॥ ( న్స ళీ ఖీ a ry అ | ॥ 3 (౧) (౧౫ x0: 
ళ్‌? [= Ep fi fi a 0 స 
na గ గ్‌ ల a hie oy [౧ 3 Si 
| oo 29 a6 ౫ 
A sn “తే fa య 7 


| 


స 


జూ 


చృతి 


ఇద 
రీ 


గొ 


బడలికచే నిటు 


పము వేయుదురో యను భయమేగాదా 
ని నావెంట నుంచుకొన తప్పమి? కాగా నా గూర్చిన 


చ 


ఇ అటయిన నీ 


a 


వ్ర 
జావ్యము 


_ 
(౧ 


ణు 


అదెవునికె వెద 
ele 
Set 


ఇ 
(| 


+4 
ee) 


త 


తవ 


గగ 


ee) 
స 


నో 
అసె 
శూ అజిత 


~ 


ss 


» CR 
అజ ఫ్లై 
>? 


లో తో 


నమే అంతగా 


~ 


జ 
లః 
అట 


AN 


Pan 


జ? LP 

NGS 
Rr ft Bi 
జు 


లో 
= ~~ 
నె ఇ 
fim, 
we a ఆ, 


చ 
వీల 
చా 


తా 


వో 


క. 
wef 


న 


»~ 
స్‌ 


న 
i 


న్‌ు ఆస 


2 
స 
జ్‌ = 
nse రు 
«2 1 
స్త 9 
ar} > 
oo 
ల క 
3 ft 
2 ఇ 
3 ల్డై 
ea 

గ fa 
0 YY 
న్‌ లంగ 
13 అస 
z= 9 
3 స 
fg 0 
౧0 మె 
నశ 0 
౮3 గ్‌ 
న 

b 2 
సి Re 
"ం న్‌ 
ab 
శ్‌ లు 


రపాణులకూ 


ఇ 


( 


టో 


మతా,ర వాదరాంల 


మ 


lay 
శ్ర 


ఇ 


అ 


(we) 


పొందె 


జా 


శాసకురాలిగా అనుభూతి 


నివాస యోగ్యమైనదే. ఆమె జగన్నుత. ఆమె వోర్పు సర్వేశ్యరదత్తం. అందువల్లే 
భగవానుడిని సైతం పుత్రుడిగా పొంది, పెంచకుండా దూరంగా వుండి, పరిపూర్జురాలై 
అమందానందాన్ని పొందుతోందంటే విచిత్రమేముంటుంది? 


“జనని” అంటే అర్థం యేమిటో చెప్పే స్థోమత లేకున్నా, “అదొక విశాల 
భవిష్యత్తు పై విశ్యానాన్ని కల్పించే శక్తి” అని మాత్రం చెప్పగలం, జననం మొదలు 
వార్దక్యం చివరంటా ప్రత్యక్ష-పరోక్షంగా పాదుకుని వెంటవుండి పదిలమని (ప్రబోధించే 
స్వభావం గలది. మరో విధంగా చెప్పాలంటే “జనని జీవన సంజీవని”. అ;ర్రత, 
స్పందనాదులకు మూలస్థానం. విశ్ళవిజేతయను సుదీర్హాశీర్యాదసంకేతం. దివ్యలోక 
సముచిత స్వరూప వాత్సల్య (ప్రదాయిని. జీవన ధన జనిత స్థానబిజం. అన్ని 
ధ్వనులి జననీ మాధుర్య స్వరపేటిక నుండే ఉద్భవించి సంతాన సంగీతానికొక 
లయ సృష్టంచుననుట నిర్వివాదాంశము ".అంతట మహత్తర మూర్తి కౌగిట 
ఎంతసిపున్నా పుత్రులకెలా తనివి తీరుతుంది? 


నెమ్మదిగా కౌగిలి విడిచి, యదుకులభూషణా, గోకులనందనా, గోపాలా! 
గొవర్దన గిరిధారీ! నీ యోగ మాయలెన్న మేమతి సామాన్యులము అంటూ చుబుకాన్ని 
తాకింది తల్లి. 


ఆ వేళ తమాల వృక్షాలలో విశ్రాంతి పొందుతున్న మందమారుతం రివ్వున 


సెలవు నిరీక్షణలో వారికి చాలా కాలం పట్టంది. 


కొన్ని క్షణాల వరకు ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవరించింది. చివరికి 
వెన్నుని మురళీరవంకొసం వేలాది భక్తులువేచివున్నారనే భావం స్పష్టపరచింది తల్లి, 
తమ్మునితో సహావెళ్ళి పోయాడు శ్రీకృష్ణుడు. అనురాగపు గాలులు వారి వెంటనే 
గుట్టూర్సులు విడుస్తూ వెళ్ళినై. 


ఆ అఆ ఆటల అలో అలాల. ఆట లట ఆ ఆమం జా ఆ ఆ రీ ఆోలో అలో ఆలో కీ పు గ ర ఆల ఆఆ "టె be ww We 


(€ 


ఆ పిమ్మట యామె “వాసుదేవుని వాసి నలుమూలలా (ప్రసరించాలని మరే దేవుడిక్‌ 
మొక్కుక ఏ. ఆ దేవుడు ఆమె జ్ఞానానికందని స్లాయిలో వుంటాడేమో! “తెలిసినా 
తెలిక పోల.  ముందుతరాలకు భక్తి ప్రపత్తుల రీతిని ప్రస్సుటింప జేయ గల్లిందని' 
' విశ్చం-స సతవదనంతో చూసి శాసించింది. 


దిగంతములు దినకరుని (మింగి, అరుణరేఖల్ని సంతరించుకుని 
ఆవులించడంతో వెలికి వచ్చినగాలిలో నిర్తిప్త్రమైన “నిశి” కూడా వుంది. 


క న చ న 


ఆ రాత్రి ఆలన్యంగా వచ్చిన చంద్రుడు చీకటితో రాజీ 
కుదుర్ఫుకున్నాడల్రెవుంది. బహుళ పంచమి మరచిపోయి బరువుగా నిట్టూరుస్తున్నాడు. 
చీకటి వికటంగా నవ్వుతున్నట్టుంది. సమిరుడు సంజ్ఞచేయగా ఎండుటాకులు శబ్దం 
చేస్తూ స్థలం మారుస్తున్నాయి. లయాన్వితమైన సవ్వడి యేదో ఆ తరుబారుల్లొ 
నివసిస్తున్నట్లుంది. అర్హరాత్రి ప్రపంచమంతా గాఢనిద్రలోనున్నప్పటికీ, మోక్షసాధకులు 

“సర్వదా నివాసముంటున్న స్థావరాలలో కళ్ళు తెరిచి కూడ ధ్యాన నిమగ్నతలో 
నున్నట్టు ఆ చికటి స్పురింపజేస్తున్నది. 

ఆ వేళ వసుదేవుడి స్థిరత్వం జన రంజకంగా పల్లవిస్తోంది. అంతచీకటిలొనూ 
తను నిర్మించిన ఆ(శ్రమ పాకవెపు నెమ్మదిగా నడుస్తున్నాడు. అక్కడున్న చిన్న 
చిన్న (క్రిమికీటకాదులాయనకి స్వాగతం పలుకుతున్నట్టు ముందుకువస్తున్నాయి. 
ఆ పాక ముందు సన్నని వెలుగు వొకటి ప్రశాంతతని తెలియపరుస్తోంది. ఆ 
వెలుగుకు తోడైన పంచమినాటి చంద్రుని చిరువెలుగులు (క్రమంగా 
మరుగైపోయాయి. అస్పష్టంగా అక్కడ కనిపించే వస్తు సామా(గ్రిలో చిరుచాపవొకటి. 
నిశ్శబ్దంగా ఆ చోపవసుకుని కూర్చున్నాడు వసుదతాడుః 


21 


భగవదారాధనలో వున్నపుడు, కొందరి ప్రవృత్తులు భిన్నరూపంలో వుంటాయి. 
ఏకా(గచిత్తమై యుండు మహనియత కొందరికి సాధ్యమైతే,మరికొందరికి 
రాన్యయత్యం వుపయోగకరమవుతుంది. 


ర్‌ Gy క 


అకట వెలుగులను బాపుకొను నిమిత్తం-ఇహ పరాదులను బి ఏ'ందు నిమిత్తం 


(ప్రస్తుతం మరచి, ఊర్జ్యాశయ 4 నుద్దికై (బ్రాకులాడ్డం, దైఎకమైన స్వరూపం తాలూకు 
ఛాయలకై గతానుగత జీవన సంస్మరణం చేయడం.... ఈ ఆరాధనకు మూలమై 


వూరటురిది, 


వసుదేవసుతుడైన కృష్ణాం: నామాంతరమందే “నల్లని” అనే అ కష్ణ 


నమ్మకం వసుదెవునికి మెండు. అది... ఆది విష్ణువుకు తెలిసే కాబోలు నీరస 
(బకటి) హృదయారాధకుడైన వసుదేవుని గర్భమందు దివ్యతేజస్సును (ప్రభవింపజేసి, 
అదే నిశిలో ఆ నీరస హృదయాంతర ee (చెరసాల) జన్మించాడు. అనంతమైన 


నసుదేవుడి గత జీవితం అంతా సుఖమయం. వెన్నెల మిళితం. కంస (ప్రతిజ్ఞకు 
నలిగి మాత్రమే కృష్ణపక్షం అవలంబించాడు. “భయంకర జీమూతమైనా భరించగలను 
గాని కరజన కృద్ద స్వరూపం చూడలేను” అంటాడు. అదే అలవాటుగా “ప్రశాంత 
ధ్యాన మందిరం” వొకటి యమునా తీరంలో నిర్మించుకున్నాడు. కృష్ణస్వామి 
జన్మించిన (శ్రావణమాసమును గూర్చి, ఆ శుభమాసమున తనకు కలిగిన 
ఆనందమును గూర్చి స్మరిస్తూ కాలం వెళ్ళమారుస్తూ వుంటాడు. 
ఈ రోజు చిరు చాపలో కూర్చుండగానే ఆ (ప్రదేశమంతా ప్రశాంతంగా 
ఎసంచింది. చీకటి వేళ ఒక ప్రాణి మరొక జీవమును కనిసం చూడలేని వేళయది. 


22 


పూచిక పుల్ల కూడ శబ్దం చేయడంలేదు. అప్పుడప్పుడూ వస్తున్న గాలి తాకిడికి 
చెట్ల కొమ్మలు రాచుకుని అనుమానించదగినంత శబ్దం మాత్రమే చేస్తున్నాయి. 

వసుదేవుడి హృదయం దివ్యలోకాల్లో విహరిస్తోంది. అంత చీకటిలోనూ 
గాఢత్వం-ఏమీలేనట్టు కళ్ళు తెరచి చూస్తున్నాడు. వికారమైన స్వరూపమేమీ లేదాయన 
కనుచూపులో కనిపిస్తున్నంతమేర. అనిర్వచనీయమైన ఆలోచనా (స్రవంతి తెగక 
ఊర్ణ్యముఖసాయుజ్ఞ్యానికి జీవం పోయడానికి పెనుగులాడుతూ ్రవహిస్తోనే వుందొక 
వైపు. సుస్థిర శాంతి సౌభాగ్యం వైపు నిలకడసారించి, అర్జాంతర సౌమనస్యాన్ని 
సృబించబోతోంది మరోవైపు. మహనీయమైన తేజస్విత శోభ తాలూకు రమణీయతను 
వెదకుతున్నాడు. కుటిరం వెలుపల సన్నని అడుగుల సవ్వడి వినిపించగానే ఒక్క 
క్షణం తన ఆలోచనలని కట్టువడజేశాడు వసుదేవుడు. 


శాంతి రథమాపి, కర్తవ్యాన్ని ప్రబోధించే విధి (దేవత) లా, శబ్దయోగం కోసం 
ఉవ్విళ్ళూరే మహాకడలిలోని హోరుని నిండుగా మోస్తూ, వస్తున్న లక్ష్మీదేవిలా 
ప్రత్యక్షమైంది దేవకీదేవి! 

గాఢ నిశీధిలో గరువాలనడలతో చేరువవుతున్న ధర్మపత్నిని చూసిన 
వసుదేవుడు “ఇంత ఆలస్యమైందేమిటని' ప్రశ్నించాడు. 

“భువనమోహనుడి భాషణం శాసించింది ప్రభూ"! అంటూ చగ్గరగా వచ్చి 
ఆసీనురాలయింది. 

ధన్యురాలవుదేఐ! అంటూ నెమ్మదిగా నేలపై శయనించాడు. 
“అది మీ ప్రసాదం (ప్రభూ! అందుకు నేను అర్హరాలనగుట వలననే నా జన్మ 
చరితార్దమైనది. నేనాశించిన ఇహ పర సౌఖ్యానికి మీ సాన్నిధ్యం, కన్నయ్య జననం 
మూలమయ్యాయంటే, అది నా పూర్వ పుణ్యఫలమని మీరు మాత్రం నమ్మలేరా” 
! అంది తన్మయురాలై. 


23 


“నమ్మలేనంత మూర్ధత్వం నాలో నివసించడం లేదు దేవ! యోగ మాయా 
స్వరూపం భిన్నమై, మనకు శాశ్శతానందాన్ని (ప్రసాదించడంతోనే మన బ్రతుకుల్లో 
వెన్నెల కురిసింది”. అంటూ శూన్యంలోకి చూశాడు. 

నిశ్శబ్ద నిశీథిలోంచి ఏదో తెలియని నిండుదనం వారిపై ఆవరించి కొంతకాలం 
ఆచెతనుల్ని చేసింది. నెమ్మదిగా లేచి పతిదేవుని పాదాల చెంత కొంప శుద్దజలం 
వుంచి తిరిగి వెళ్ళి ఆమె పడకపై వాలింది దేవకీదేవి. 


సమాధిలోంచి లేచిన యోగివలె ఆ జలాన్ని సేవించి, తిరిగి సమాధ్యవస్థల్‌ 
లీనమయ్యాడు వసుదేవుడు; 


XXXXXXKXK 


నాడు శ్రావణ బహుళ షష్టి, కృష్ణ జనన దినోత్సవం యింకా రెండు రోజులుంది. 
ముయ్యేడు వారములు పూరించిన మాసం, మూర్తీభవించిన స్వామి స్వరూపసందర్భన 
కాలాన్ని సమీపిస్తోంది. పుణ్యదంపతులైన దేవకీ వసుదేవుల (ప్రవాసకాల జీవనం 
పరామర్శల్లోకి అడుగిడింది. అందరూ ఆ దంపతుల (వ్రతదీక్షను కొనియాడుతూనే 
వున్నారు. 

సుప్రభాతమున లేత సూర్యకిరణాలు కుటీరంలోకి తొంగి చూచిన వెంటనే 
లేచి కాలకృత్యములు తీర్చుకొనుటకై యమునకు వెళ్ళాడు వసుదేవుడు. రాత్రంతా 
మాధవుని మననంలో నున్న దేవకిదేవి లేచి స్నానాదికములు ముగించుకుని 
బాలార్కునికి శుద్ద ఆచమనీయం సమర్పించి తులసీ చెట్టుకు నీళ్ళు పోస్తోంది. 


నెమ్మదిగా కృష్ణుడు అటువైపు వచ్చాడు. 


“ఏమిటి నాయనా! మరొక జాము నిదురించక యింత వుదయమే ఏమిటి ని 
రాచకార్యము ? అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది, 


మాధథవమాధుర్ల్వం 


దగ్గరకు రావడమూ రాచకార్యమే అవుతుందామ్మా”! 


కాదు. అలా ఎప్పుడూకాదు! కాని సాయంవేళంతా నీదగ్గరే వుంటిని గదా! 


Cas 
శీ 1 


మరియిప్పుడే నాకు జెప్పని పనంటూ యేమొచ్చిందని” నా సందేహం. 
కృష్ణుని ముఖంలొ గంభిరత చోటుచేసుకుంది. 


“ఈ మధ్య యందుకొోగాని,౧ సమక్షంలో ఎన్ని మాటలు చెప్పినా, నొకేదో 
కొరతగానే వుందమ్మా! అందుకని ఏదో మరిచిపోయి వుంటాననే” ఆలోచిస్తున్నాను. 

పిచ్చి తండ్రి!"లోకాన్ని పిచ్చిగా జేసి నాముందు నువ్వు పిచ్చివాడివవుతున్నావు' 
'. అంటూ సన్నగా నవ్వి లోపలికి తీసుకువెళ్ళింది. కాని ఆమె మనస్సు అనేక 
విధాలా పోతోంది. “తన కుమారుడన్నది నిజమేనేమో! అమితంగా ఆరాధించే 
వాళ్ళూ, తనకోసం తపస్సు చేసే వాళ్ళుంటే....భగవానుడికెలా పూపిరాడుతుంది? 
ఎదో వెలితిగా....ఎక్కడో పూర్తిచెయని పని..... ముక్తకంఠంతో పిలుస్తున్నట్టుగా 
వుంటుంది. పైగా యీ మాసమంతా ఆత్మీయుల మూగఘోషేకదా వినిపించేది! 
అందుకే తన చిట్టి తండ్రి యిప్పుడేం చేయాలో తోచక ఎవరినీ అడగలేక అమ్మ 


సలహా కావాలని నా యశోదముందు చిలిపిచెష్టల టా 


మేము తరించాము''. అంటూ యింకా హ్‌ నడుసోంది. కృష్ణుడు ఆమెను 
వెంబడిస్తూనె, రాత్రంతా చెరగకుండా వున్న పడకను గమనించి కొంత విస్తుపోయి 
చూస్తుండగా... 

“ఎమిటి కృష్ణా! నువ్వృడగవలసిందన్నట్టు చూసింది. 

అమ్మా! “ఈ పడకపై పిత్సదేవులు నిదురించరా? వేసినది వేసినట్టుండ గానే 
తెల్లవారినట్టుందెమిటి? 


“ఆ పడక అలాగే వుంటుందయ్యా! అదిగో! ఆమూల చల్లని గాలికి వేయబడిన 
చాపపైనే విశమించడం ఆయనకు అలవాటు”. 


“కారణం యేమిటన్నట్లు” చూశాడు కృష్ణుడు. 


“నీ తండ్రిగారు ప్రతియేడూ ఈ మాసంరోజులు యీ కుటీరంలోనే 
గడుపుతారు. అన్ని యేళ్ళూ నీకు కార్యనిర్వహణతోనే సరిపోయింది. ప్రస్తుతం నివు 
పరచింతన యోచించదగిన వయస్కుడవు. అలాగే నీ కర్తవ్యం నిన్నిటకు తీసుకు 
రావడంతో వచ్చావు. అది నీ ధర్మం కూడ”. 


ఆ మాటలు విన్న నీలమోహనుడి చెవులు మరింత ఆసక్తిని కనబరిచాయి. 
ముందుకు వంగి చెప్పమన్నట్లు చూశాడు. 


ఈ కుటీరం నీ శిశుప్రాయంనాడు నిర్మించింది. దీని పవిత్రత కేవలం 
ఆరాధకులకే తెలుస్తుంది. పరిపూర్ణ నిర్మలత్వం యీ కుటిరంలోనే నివసిస్తోందంటే 
రాధాదేవి దయవల్లే ననక తప్పదు. ఆమెయే యీ పాక స్థాపనకు మూలం. మా 
నిర్యాజ భక్తి ప్రపత్తులకు, నాటి ఆ పసిపాప తీయని పలుకులే మేలు కొలుపులు. 
ఈ మాసంలో తప్పు మిగిలిన కాలమంతా దీనిపోషణ, సంరక్షణ భారం తనదే. 


“ఈ వొక్కనెల మాత్రం ఎందుకు కాకూడదు”? 


“అది కేవలం నా అభ్యర్థన. నీ తండ్రి కోరిక కూడ. ఈ వాటికలో నాసేవలో 
వారికి నిండుదనం లభిస్తుంది. వారి ధ్యాన తత్సరతను ఆరాధిస్తూ నేనూ యిక్కడే 
వుంటాను. ఆ ధ్యానంలో ఆయన నిదురిస్తారో, సమాధిలో నుంటారో ఆ 
దేవదేవుడెరుగు. (ప్రశాంతమైన రాత్రులంటే ఆయన ప్రేమించినంతగా నేను 
(ప్రేమించలేక పోయానేమో! ల . కనిసం తోడుగానైనా en నేనూ వారి 


26 


కృష్ణుడి కళ్ళు అ(శుపూరితాలయ్యాయి. 
అమ్మా!“మీ ఏకాగ్రత ఎ నోము కోసమో అడగకుండా వుండలేక 
పోతున్నానమ్మా"! అంటూ అమ్మవొడిలొకి వొటిగాడు కృష్ణుడు. 


కృష్ణుడి వీపునిమురుతూ కొంతసేపు మౌనంగా వుండిపోయింది. అమ్మ. ఆ 
తరువాత.... 


కృష్ణా! “ప్రభవించిన దివ్య తేజస్సు పరిపూర్ల్ణ్లతపొందే దాకా మా కాయువు 
(ప్రసాదించమని కాబోలు” అంటూ శూన్యంలోకి చూసింది. 


ఆమాటలో స్సురించిన భావం, అమ్మజఒడిలోనే ఆగిపోయింది. 
“మి నిర్ణయం పూర్ణత్వం పొందు తుందని మీకు నమ్మకముందామ్మా”? 


“మాలో యే వొక్కరికది సన్నగిల్లినట్టు తోచినా, భరించలేము తండ్రీ! 
పతి-కృషికర్త. సతి-సహకారిణి. కృతార్హత పతిదీ సతిదీను. చేసేది ఆయనైనా, 
అనుభవించేది యిద్దరం. చేయించేది ఆత్మీయత అనే లీల మాత్రమే. ఆ లీలా 
(ప్రభావం ప్రపంచంలోని అందరు తల్లిదండ్రులకూ చిక్కదు.అందరికీ అస్పష్టంగా 
తెలియని యేదో మహత్తర గంభీర స్వభావ శక్తి గల రూపం మాత్రమే కనబడుతుంది. 
అందరిలా కాక, మేము ప్రత్యక్ష శక్తి ఆరాధకులం. అది ఎదుట వుండగనే 
నివాళులివ్వలేకపోతున్నాం. ఆ నివాళులు అందించి పరిపూర్ణత నొందేందుకు యీ 
జీవితమంతా తాపత్రయ పడుతూండడమే మా ధ్యేయం”. అనగానే ఆమె ఒడినుండి 
లేచిన కృష్ణుడు. 

“ధ్యయం కాదు ధ్యానం. కృతక రూపేణా అర్భన. అందుకున్న ఫలితాన్ని 
అనుభవించలేని ఆవేదన. అల్లిక గల ప్రతి సమస్యని త్రెంచుకోలేని క్షోభ. అదేనామ్మా! 
మిరు చేస్తున్న ధ్యానం”? కొంచెం ఆవేశంగానే అన్నాడు కృష్ణుడు. 


27 


. గ న చ... 23g Gm లి dG 
l= Ea 2, nn Pn wD 2 ఖా వ “0 
si Ae ag for ీ 3 స & గి 
3 mm: ౦6 J a 3 గ 0 sa) 0 
2G wm 3 ౧౦6 శ్వ WO త 6 గ్త్‌ 
భా ల % ష్‌ న Sag రా 
3 ర్త ర్యా రో ర్‌ {tc ఖు 3 
sw ౧ హై. 25 లు ల 3 9 60 రా 
ర ఈ చి గ) . న. ఫ్రం న © 
తల టి జీ స 33 gd స స 
న త క BRAG mg 
| fm ల 1 we 3 3B ® 
Ber 3 సా 3 Gre స. ౬ ba 
hn A ఏ 4 పష BG Gs పళ టైం ఇ 
po hr ce 9 y3 9 4 
యూ గ్‌ “2 గ ర 9 ర్స ఠం స! 42 
ర్‌ం [0 ఏ Q rare ఖు సా |. 
“en Ri ripe a లం స్త | bh [ఏ 
= 1 శ లై f 3 © శ ఈ 
ff hn a 8 9 SW 23 ప bea 
39 a nn? Gham ౧ ౮ 
cs, ౩ 9% bb 8 
స Y 9 Dg గ్‌ గ త అ శాం hh లా 
Dd ఢాం 62 క స 3 43 = 09 nn 12 x‘ bp 
Ww DOP Gr WT గ. 
mm hp స నం న Ea 
z అ న i 3 () y3 yy ha Yn ఓ d? 
nf wh Sa స Ge SG 
J ల్లు ba y3 xn er ఎట 3 Ya a ల్ల 
న న [౧ రసా pF f. ల 
2, 0 Wh 4D Rh mn 4 లు 
x2 న హై x3 "a! xX ల్‌ శ్రా గై! y ] . | fe xn 
lB yy : ] త 3 aa wa Bop 
తం x3 | so 2 7 = fr 
| : ww ఇర గ oO. sa he is YW వట 
y3 i స 60 ళ్‌ If) x౧ టా a 
“WD wD 3 CG 
an. 9 చస fg ఖో So i 32 mE మ 
fra (1 సై M9 ౫2 9 4 3 రత ౪ 
bb 6 2 x3 nn d2 AJ oO i 2 0 
5 తై (| (. 9 oe 20 ం 3) 2 
wm Mm ఖ x3 br a bb | 


వ్మగ్రహం వారికి చూ 


మె 


- 


28 


నషం 


“ 


ఉడ్‌ 


న 


అ 
ర 
జ 


ఎ తావి 
నర వనే సు 


పళ 


wey 


సాన 
తత కస ఏ 


శ న్‌ 
dy 


నా 
వు క 


he 


స 


(శు 


మాదవమాటదు రం 


విగ్రహంలో ఆముష్మిక సాధన తాలూకు అభయ హస్తం వొకటి తొంగి చూస్తోంది. 
రాధాదేవి ఆ విగ్రహం క్రేళ్ళలో మోహనవంశిని దూర్చి నూతన పుష్ప పరాగరేణువులని 
ముఖము నుండి పాదముల దాకా అలదుతోంది. అందరూ అక్కడే నిలబడిపోయి, 
పిమ్మట మోకరిల్లారు. అంతే ఆ “ధ్యానం” ఇక మరువలేక సాగిలబడిన శిల్పాల 


ఆ వేళ వెలుగూ, చీకటి, గాలీ, ఎండ ఏమీ వాళ్ళనంటినట్టు లేదు. మరోకొంత 
సేపట్లునే రాధ కూడ చలన రహితంగానే వుండిపోయింది.... అంతా స్టంభించి 
పోయినటయింది. ఆ దృశ్యాన్ని చూసిన కృష్ణుడు అమ్మా! అని పిలిచాడు 

గ బ్‌ € 
అర్థమైనట్టు. అమె అప్పటికే లేచి వెళ్ళి చాలా సేపైంది. భర్త రాకకు ఆహ్వానం 
చేబుతోంది. కృష్ణుడు కూడ ఎదురుగా వెళ్ళి తండ్రిని చూసి అలాగే నిలబడిపోయాడు. 


“కృష్ణా! రానాయనా”! అని నోరారా పిలిచి కౌగిలించుకున్నాడు తండ్రి. ఆ 
కౌగిలిలో విశమోహనగానం ఆయన స్పష్టంగా విన్నాడు. విశ్వజితుడై అనంతంలో 
అందరికన్నా దూరంగా వెళ్ళి కలిసి పోతున్నట్లు (భమించాడు. మాటలు రాని 

C9 
ఆయన ముఖం వికసించే వుంది. ఆనందా(శువులు అనగినితములై ఆయన చెక్కిలి 
పైనుండి జారి నల్లనయ్యఎపును తడుపుతున్నాయి. వున్నట్టుండి కృష్ణుడు, “తండ్రి! 
నాదొక చిన్న కోరిక; మన్నిస్తారా”? అంటూ పసివాడులా అడిగాడు. 


వసుదేవుని విభ్రాంతమనసును గమనించిన దేవకీదేవి నిర్మలంగా నవ్వింది. 
కృష్ణుడు యిరువురి పాదధూళి స్వీకరించిన మీదట, 


“ము సాన్నిధ్యమున నేనీ మాసముండుటకు అనుమతించండి”! అంటూ జాలిగా 
చూశాడు మోహనుడు. ఆ దంపతులు పరవశులై కృష్ణా! అని మాత్రమే అనగలిగారు. 
ఆ రోజు వారివద్దనున్న కృష్ణుని జూచి సర్వమూ తమలోనే నివసిస్తోన్నంతగా 


fe ag: 3 DP CO es 


నాటి నుండి మురళీధరుని మనోతనువు (ప్రపుల్లనీల కాంతిలో వెలుగుతూ, 
తమకతి చేరువలో వున్నట్లు ఆ కుటీర పరిసర (ప్రాంతమందున్న (ప్రాణులు 
ఆనందించాయి. ఒక్క పరిసరమేమిటి? అనిర్వచనీయ శక్తి యేదో తమకత్యంత 
సమీపంలో సున్నట్టు జగత్తంతా జగన్నాధుని సంస్మరించింది. 

ఉన్నట్టుండి కృష్ణుడు ఇన్నాళ్ళు తను సామాన్యుడుగా తిరిగిన మధురఘడియలు 
ఒక్కొక్కటే దృశ్యమై విశ్వానికి తనెవరు? తనవల్ల జరగవలసినది జరుగుతున్నది 
యేమిటి? అంటూ ఆత్మ అంతరాత్మల సమ్మేళనంలో ఆవిరౌతున్నట్టున్న శ్యాసను 


పీల్చ నారంభించాడు. 


నిజం! తనెవరూ కాను. జీవించవలసిన (ప్రాణికి తోడు మాత్రమే, తోడు లెని 
ప్రాణి విగతాశతో కృంగుతుంది, “తోడు” అంటే అర్హం అనంతం. అనంతంలో 
యీ (ప్రకృతీ వొకటి. ప్రకృతిల్‌ పంచభూతాలున్నాయి. స్వేచ్చగా వానిలో ఆత్యీయత 
కల్పిస్తే జీవి నివాసయోగ్యంగా (భ్రమిస్తుంది. అదీ, వాని సహకారం లేని నాడు 
అనంతుని అవసరం లేనట్లే. దాని కోసం (శ్రమించడానికి స్థిత ప్రజ్ఞత్వం, యోచన, 
ఆరాధన రూపేణా కొన్ని ప్రక్రియలుంటాయి. వాని సంరంభంలో అంతరాత్మ 
ఉద్భవించి సాయుజ్య స్వరూపం వైపు పరుగెత్తిస్తుంది. చివరికది నిర్మలంగా యీ 
“తోడు”లో కలిసి భగవంతుడు అనే వూతతో అత్యంత ఉన్నత స్థాయిని 
చేరుకుంటుంది. ఆ స్థాయికి చేరుకునేందుకు చేయవలసిన సాధనకు ప్రథమ సోపానం 
“ధ్యానం”. 

ధ్యాన నిమగ్శతలో యీ జగం తరిస్తోంది. తెలియని శక్తి కోసం పరుగులు 
పెడుతోంది. ఆ పరుగు......నా వరకే వచ్చి ఆగిపోతోంది. అందుకే నేను నేనుగా 
గమనించాలి. నేనలా గమనించకపోతే అంతా శూన్యంగా, కదలని వస్తువులా ఈ 
విశ్చం స్టంభిస్తుంది. ఈ స్థంభన అలాగే వుంటే యుగసమాప్తి అవుతుందేమో! 
“అలా ఎప్పుడూ జరగకూడదు”. అంటూ గట్టగా గొణిగాడు. 


మాధవమాధుర్వం 


చివరి మాటలు సంగా దేవకీదేవి విన్నది, దగ్గరగా వచ్చి, కృష్ణా! నీకూ 
సమాధ్యవస్థయేమిటి నాయనా! పసివాడివి” అంటూ తలనిమిరి కూర్‌ ర్పోబెట్టింది. ఆ 
మాటలోని భావగాంభీర్యం a కృష్ణుడు గురించే సితిలో లేడు. 
(౧ దం ఆట డి 


సమాధ్యవస్థకాదమ్మా! సంజ్ఞాప్రబోధం. ధ్యానజనిత సమావేశపు జీవగీతొ, 
నా కంతా అర్థమయింది. నన్ను కదలించక కొన్ని రోజులిలాగే ఉండనియమ్మా' 
'| అని జాలిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. 

అలాగే నాయనా! అంటూ లోపలికెళ్ళిపోయింది దేవకీదేవి. 

తల్లిదండ్రుల సాన్నిధ్య మహిమ నెమరువేస్తూ లోకానికీ, తనకూ వున్న 
విస్మయాన్వితత్వం యోచిస్తూ చాలాసపు అలాగే కూర్చొని వుండిపోయాడు 
మురితరుడు: 


XKXXXXXK 


TOT WS లాలు. 
(మనాలనాలాా డాం వాబండా రంకు. 





3బాలగోపాలాన్సి పరవశుల్ని చేస్తున్న రోజులవి. గోవర్లనగిరి ప్తరిసరాల్లో తన 
cx a వావ థి ర్‌ ౧౧ 

ండ్రతో తిరుగుతున్న సమయంలో అనేక విధాలుగా రాక్షసులు పీడించారు. 
బలదేవాదుల సహకారంతో అందరిని సంహరించాడు కృష్ణుడు. ఎవరెవరెలా 
సహకరించినా, నిమిత్తమాత్రులమనే ఆలోచన గోకులంలో ఎవరికీ కలిగినట్టులేదు. 
చివరంటా భగవానుడిని, అతని లీలావలయంలో - - - తలమునకలు వేస్తూ - 
- తన్మయత్వం పొందుతూ ఒక్కొక్కరూ సహధ్యాయిగా సంగడీడుగా, బంధువుగా 
మాత్రమే భావించారు. ఆ భావనలో (ప్రతిబింబించిన యే ఘట్టమూ వారిని 
దివ్యత్వంలోకి లాగలేకపోయింది. ఏ క్షణాన యెలాంటి దుష్టజనాపాయమున్నా, 
కృష్ణయ్య శౌర్య పరాక్రమంతో అంతరించిపోతోంది. అందువల్లనే - - - గుండెల 
ఒం 2 ఉం 

మీద చెతులు వేసుకొని హాయిగా ని!ద్రిస్తున్నారు యాదవులు, 


“ఆదివిష్ణు” స్వరూపం - అవతరించిన పుణ్య భూమియందు ఉద్భవించడమే 
ముక్తిదాయకము. ఇక (ప్రత్యక్ష లీలా సందర్శనంతో జనం, విజయపరంపరలను 
రాశిబోసిందంటే ఆశ్చర్యంలేదు. బలదేవాది యాదవ వీరుల బాహుబల తీక్షణతకిచ్చిన 
సందర్భసహిత గౌరవ, ఆదరభావమే శ్రీకృష్ణుని మానవతా మూర్తిగా మలచింది. 
గత స్మృతులు మరచి, యుగకర్తవ్యమే తమదిగా ప్రజలు ఆయనకి తోడ్పడుతున్నారు. 
ఆ తోడు ననుసరిస్తోనే భగవానుడు తనకేమీ తెలియనట్టున్నాడు. అపారమైన తన 
దృష్టిలో (శ్రద్దగా నీతి - అవినీతుల కలయిక కొక నిర్లీత స్పానమిచ్చి పోషిస్తున్నాడు. 
అదె తన ధర్మంగా పరిగణించి, రాబోవు యుగాలు జీవం నింపుకునేలా చేశాడు. 
అదే ఆయన కనీస కర్తవ్యం అని కలియుగాన (ప్రతి మానవుడూ వూహించకుంటే 
- యింక పురాణాలకున్న విలువలో రేణువు కూడ అర్థం చేసుకోనట్లే 


బావఎంచబడుతుంది, 


ew 


ఆ రోజు మదనగోపాలుడు మధురానగరం నుండి గోకులం నీథులగుండా 
నోడు కరమున 


యిక్కట్టులకులి నై 


f 


నలీగిబోరతున. (వేజాంకరలి ౨ఎతటరాః 
మందహాసవదనుడై ఉన్నతాసనం ఫై అధిరొహించి వున్నాడు కుస్తుడు ఆనాటి ఆ 


~*~ 


“తపతీ !తపతీ! అదిగో ఆ వైపు చూశావుటే, అదేదో వీథి భాగవతం ప్రదర్శనలా 


వ్‌ 


వుంది. గుంపులుగా వెళుతున్నారు జనం”. అని అటు వైపే చూస్తొంది నళిని. 
“అబ్బ! యేమిటోనే. ఎగదోసుకుపోతున్నారు. మనమూ వెళదామా! నాకు 
ముచ్చటగా వుంది ఆ కోలాహలం చూడాలని----! అరెరే! అదేదో రథంలా వుందె' 
'' అంటూ తపతి జడ అల్లుకుంటొంది. 
“ఏమిటే! అలా చూస్తున్నారు వెర్రివాళ్ళలా, కదలండీ! కరువు తీరా 
కమనియమూర్తిని దర్శించి వద్దాం". కొంగు సవరించుకుంటూనే వెళుతోంది నర్మద. 


“గొణుగుతూ గుమ్మంలో మాయలాడిన క్రిష్ణయ్య పెద్ద మహరాజును చంపిన 


ల 


రుడయ్యాడటి” ముక్కుపై (వైలుంచుకుని అబ్బురం ్రకటిస్తో అవిటి దానిలా 
పరుగెత్తుతోంది నీరజ. 
మంగళప్రదమైన గానం యేదో నల్లనయ్య రాక నిమిత్తం సిద్దపరుస్తోన్నట్లు 
కొందరు గోపికలూ గోపాలురు తమ పాటల్లోని పల్లవిని మళ్ళీ మళ్ళీ యెత్తి 
గొంతులు సవరించుకు స్టున్లుత ఆ పాటల్లోని మాధుర్యం కేవలం వంశీమోహనుడి 
మురళీరవంలో చోటు సుకున్నట్టిదే. గోకులం అల్లరినంతా ఆదమరచి వింటే, 
భువన మోహన సంగీతానికి శుతులూ, లయాలూ మేళవించిన ఉత్త్సవగీత 


సంరంభంలాగే తోస్తుంది. ఇంక ఆ కోలాహలం ---! 


వలెను 
లా 


“కుంకంభరిణలేదే రాణీ!” ఒక గోపిక అదుర్దా. 
“హారతి పళ్ళెం, అమ్మా నిన్న నికిచ్చాను కాదుటే” మరో గోపకన్నె ఆతురత. 


“చూశావా అత్తా! యీ పొగడపూలు యిప్పటి దాకా వున్నాయిగా! ఇంతలోనే 
యేమయినట్లు”? ఒక భామిని నిరసం. 


“ ఆతెల్లచీర నేను కట్టుకుంటానే మొద్దూ”! అక్కయ్య కంగారు. 
౧ అ టు 
“ఆహ! మహా చెప్పొచ్చావులే. నా దుద్దులు కాజేసి.” ఒక చెల్లాయి అక్కసు 


మరోవైపు - - - “మెతవేసినా - - - మనం మళ్ళీ వచ్చాకే మేస్తాయి సుమా' 
'! ఒక తాతయ్య తన మనవడికి కృష్ణయ్య మహిమ చెబుతున్నాడు. ప్రక్కనే వుండి 
వింటున్న పాలేరు నిలయ్య పరవశించిపోతున్నాడు. 


మంగళ వాయిద్యాలు దగ్గరవుతున్నా కొలది గోవులు, తాతయ్య తమ స్టానాన్న 
మరచి చూస్తున్నారు- - అలా చూస్తే - - -! గోకులవాసుల జననాంతర సంబంధం 
యెలా వున్నా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకన్నా అతిసుకుమారంగా వున్నట్లు అనుభూతి 
పొందడంలో యదార్ధం లేకపోలేదు. కారణం ఆ స్థలం విశిష్టత. 

జన్మ సౌందర్యం ఆ భూమిలో తాదాత్మ్యం చెందిన మీదటనే అవతరించి 
వుంటుంది. జననానికి పూర్వం శాపగ్రస్తులు, వరప్రభావితులు (పీత రూపంలో ఆ 
భూమిలో సంచరిస్తూ మదన గోపాలుని అవతారం కోసం తపస్సు చేసి వుంటారు. 
అప్పటి దాకా ఆ (ప్రేత మూర్తులు అదే రూపంలో వెజ్టివాళ్ళుగా వెక్కుతూ, వేడి 
శ్వానతొ జీవించివుంటారు. ఏరి రాకతో రాధాదేవి (ప్రతత్వంలోనే) 
అర్హనిమలితనేత్రాలతో, చిరునవ్వులతో యమునా నదీతీరంలో మహాయోగినిలా 
వుంటూ (పైతాత్మలకి సహనం అభ్యసింపజేస్తో వుంటుంది. “కొన్ని యుగాలకు 
పూర్వమే యీ యదువంశ స్తాపన జరగవలసి వునుట్లు ఆ నీలిమయుడు ఆవేదన 


ఉలొడుయజలొఢింల్యం 
శువునెరుగని వేళలు సైతం వనశోభనలరింపజేసో, ఆపుణ్య భూమిని సదా 


శ్యామలంగా ఎలా వుంచుతాయి ? 


జగన్నాధుడికి తెలియకుండానే నిర్లీతమైన ఆ స్థలంలో అంతటి రమ్యత 
శం ఎలా వస్తుంది ? కొన్ని తరాలుగా ఆ పుణ్య స్థలి అనేక జన్మలకాటపట్టై 
కడానికేనెమో అలా వుంది. అనేక (ప్రాణులు “అక్కడ తాము ఎత్తవలసిన 
కోసం పరితపించే వారికి శుష్కజ్ఞానం” (ప్రసాదించి భగవానుడు మరింత 
వధ చశాడని కొందరు భావిస్తే, అలాంటి జ్ఞానం వల్లే “నిరీక్షణ” అలవడిందని 
ఎిరీక్షణలోనే _ఇహపరాదుల కతీతమైన మహోన్నత స్టానమునందుండ 
గుతున్నామని మరి కొందరూహించారు. ఆపై విచారిస్తే - - - గోపభామినులు 
భవించే (ప్రత్యక్ష సుఖం కంటే, అప్రత్యక్షంగానే జన్మ నిరీక్షణలో తరించి 
వారనిపిస్తుందోక్కొక్కప్పుడు. ఫలిత జ్ఞానుల ఆవేదనకూ, మూర్జత్వం 
ఎకృతమైన ముముక్షువుల సంతతి వారికీ సమ(గ్ర విచక్షణాభేదం లేకుండానే, 
రం వయోభేధ నిర్ణయంగావించుకుని కాట్లాడుకుంటూంటే, పరిణతి పొందిన 
ప్రాణీ వీరి “మానసిక రుగ్మత”కి నవ్వుకుంటుంది కూడా. అనాదిగా వీరి 
) సృష్టించబడిన యీ పవిత్ర స్టలంలో కృష్ణ జన్మకై ఎదిరిచూస్తున్న వారి 
కే “రుగ్మత” అని మరో పేరున్నట్టు తెలుస్తోంది. కాకపోతే, ఆవిర్భవించిన 
రోహలతో, అమలిన శృంగార చేష్టలతో గోపికలు అనుక్షణం మాధవుని పొందునే 
ఎకు ఆకాంక్షిస్తారు ? కనుమరుగైనంతలోనే ఎందుకు కటకట పడతారు ? 
ఏకే తమ పుట్టుకకి పూర్వమున్న రుగ్మతలో ఏదో కొంత భాగం యిప్తుడూ 
కున్నట్లుంది. శారీరకంగా వారెన్ని జబ్బులకు గురియై భాదపడినా, మానసికమైన 
నలో భక్తితో కొలిచే లక్ష్య సాధకుడైన మాధవుని సంస్మరణంతో మాత్రం 
దిస్తారనేది నిర్వివాదాంశం. ఇది గత జన్మలోనే ఉగ్గుపాలతో నేర్చుకోబడి 


వణువునా శరీరంలో యిమిడి పోయింది. అది ఆ జన్నకే గాకుండా తరువాత 


_ ఖై ౦ 
ళ్‌ [ఏ గ్లో స ] | రా 
x - SS yp CU 
నె 6) st |] తి | ef: నై 
( ( Ya | (య ఇ 
మత స లే 
న yl aw 31 Ye Mot UB 
ర్‌ x3 ళ్‌ సూ ry f ౧ 
వ A లో ఢం hh 
గ సే వ న్‌ ట్ల 3 కం ల 
[శ KK © we A 
) గె గ Fe స్ట 
౮ చ స) 0 న Ww) 22 గా 
గి bE ల | mM m3} Ya 
(0౮ ళ్‌ x0 Mo) షి స్ట 3 శ i 
గా ఎకి 0 వు 13 a 9) 
న h 3 2 932 8 | | 
Dn “స మ్మ 33 05: a 0 Fy 2 
yY2 ఈం 27 v2 l న్‌ 2 2 
oe 12 oe గీ 51! “y ya Pa J rp 
3 73 యి శి { FD y3 on గ (స్‌ లో 
3 re TD 
స్‌ _ గ ళో 
పసం hg చ ర 
| [1 0 reas 
rere hb 9 9 
3 ఊఉ 2 nd ad 8 ౬ 
Sw se Nr GG 
స స 
ళ్‌ డి! న్న బూ “ 
(౧ qr? Oo x) x3 | రాణ జ 
qa 47} dt ర్త 
మ న 'Y wy: IE a ల ౫1౦ 
| శ y3 Aa 3 0 Ya fa) 
: s sta ల 6 wr 0 a 
ల్యూ <2 & స స్‌ < 
uy ౭] త ధా «2 to 9 a x0 
| in స్స్‌ గ 13] tal 0 3 జ. y3 
లో — il oo fs గ > 
9 IR x3 ల 1 Bye | యా x3 (- 
Lh oo 
పరే స వ ల్‌ ల్‌ 3c Ye ఫి 2 
i b je IR rad శర్సా {on (1 
థి d a లి ( 2) భా x3 ba 
£3 ay Wy 2 ఆ . a3 ia 
న. 1 ఢ్గె (న [1 a 


ల్‌ 


ర్న 


న 
ఠి 


ఠా 


వ 


ష్‌ 


గ్‌ 


[మూ వుంది. అంతటి 


నూ. 


ఖు 


పలలొ ఎంతమంది 


యో 
డు 


౦తమెన 


[ 
గాని అరమే అయితే 


ప్రాణి తత 


జక 


౦. ఆయన పసితనం 
చో 


అలనే 


శ 


లేదు. ప్ర 


ష్య 


ఘం 


గజ 


వతా శక్తీ 


ఆ; శృంగార తా 
న 
తృలితంగా జీవులు అ 


త్య 
ళీ 


ఆవ ఇద్ర 


య 


పడడంలొ అరం 


త 


అదె, ఆ ఆనంచం అనాధ్యమెలా 


హెచ్చు. పచ్చి 


ల 


చ 
అ 


1] 


ర్య 
అఖ 

తాడు అంతకంతకూ అందని మూరిలా ఎలా 
సిపోతుం 


శ 


గ 


ప} 
ర 


టో 
ఆ 


x 


వాం 
ఆనంచంతో కలి 


అవుతుందని వెర్రిగా కూడా చూస్తారు. త 
— 


య యజ ఆ 
అణువైనా అర్హం కాలేదనే పిచ్చిలో బడ కొంత కాలానికి బరువైన రుగ్నతకి లొంగ 
కర్తవ్యతా విమూఢులైపోతారు. “మానవ జాతి మామూలు జన్న” అన్నాక ఉత్తరార్ల 

శ ౫, — ఈ 
ప్రాయంలో (ప్రతి వొక్కరికీ యీ దశ తపుదు. అందుకే ఈ దశనధిగమించి 


నిండుదనం సాధించిననాడు భగవానుడు అతిచేరువె సంపారవిముకుతెన వారికి 
వ 1 నే రాట re అం అటు Ga అంగి 
స్వర్గ ద్వారాలు చూపుతాడు, [ూ ద్యారంల లంత గోలీ! Meee ను వ్‌ క 
ప్రతిఫలం నివే పొందుతావు. అంతే - --! 


XKXXXXXXK 


ఊరేగింపు వచ్చి నందుని యింటిముందు ఆగింది. తమ గమ్యమిదేనన్నట్టు 


ల 
అందరూ తృప్తిగా నిట్టూర్చారు. బలదె వాదులు: కూడో అకు, డ. ఏశితమైన సద ళల 
కొంత సేదదిర్చుకున్న వారివలె వున్నారు. అంతకుముందే ఆ (ప్రదేశమంతా, ఏచో 


గొప్ప సమావేశమున కాయత్త పరచిన దానివలె అలంకరించబడి వుంది. పల్లె 
జనమంతా అక్కడె పోగయ్యారు. మహారాజూవారి నిండు సభలొవలె జనం ఆ 


బహిఃప్రదేశంలో శబ్దం చేయకుండా వున్నారు. 


(య 


కృష్ణుడు అందరివైపూ ఓసారి చూసి ఏదో చెప్పాలని చూస్తున్నాడు. అప్పుడే 


a న వ య 
9 గోహమ స్‌. ంది ళ్తలో Haft చెలిని prin AM 
ఆయన చ్బ పకొంత మరదు నా ఎట్‌ వెలితి, ఆరాటం అద 


వాళ్లలో ఎందుకుందో, ఎలాంటి కళతో ఆ వెలితి పరిపూర్లమవుతుందో - - - 
తోచడం లేదు, మానసికంగా అనుభవించే తృప్తికే కృష్ణతత్యంలో చోటుందిగదా! 
శారీరకంగా కౌగిలింతకు మంచిన వాంఛ మరేమైనా వుందా ! లేదు అలా 
వుంటుందనుకోవడం పొరపాటు. అస్థలిత (బ్రహ్మచర్యంలో పండిన భగవతత్వమే 
యుగాన్ని నడిపిస్తోంది. దినినర్ణం చేసుకుని పూర్ణజ్ఞానియెన వారెవరు? - - - 
మలినం లెని కృష్ణ సాంగత త్య మహిమనెరిగిన వారెందరున్నారు? రా 

వూహామాతంగా వదిలివేస్తే మిగిలిన వారి సంఖ్య అతి స్వ్పల్పమన చెప్పవచ్చు. ఆ 


జతడే దో నారాచ న వం పరచ దం 


Whe ఆ భెల్ర/*ఆీో 4 0 రే ఆ ఆలీ ఆల్‌ ఆ ర ఆలో ఆలె ఆ కటక్‌ ఉట టూలో wee ఆఆ ల DV 


గోచరించింది. ఆమె జొన్నత్యంలో ప్రస్పుటించిన నిండుదనం, నడతలో కనిపించిన 
నైర్మల్యం, సంభాషణలో వెలిబుచ్చిన తేటదనం - - - మూగగా అనుభవించిన 
వేదనలోనే అర్హం కాగలదు. కుబ్బలోని విశిష్టత మరే గొల్ల భామినిలోనూ కనిపించదేమో 
- = ! అవును - -- ఎలా కనిపిస్తుంది ? భగవానుడికి భక్తులపై వున్న స్తిర సంకల్ప 
శక్తి మరెవ్వరి పైననో ఎందుకుంటుంది గనక? - - - ఉన్నా- - - అనుభవైక 
వేద్యమనునదెందరికి- -? ఆ శక్తి మోయగల భక్తి ప్రపత్తులుంటే, వానిసాధనలో 
స్వామి స్వరూపం దర్శనీయం కాదనే నమ్మకం ద్వాపర యుగంలొనే లేదు. “అర్చకులు 
అంగలారిస్తే - ఆరాధకుల కోసం ఆనందుడు అవిటివాడవుతాడట. “ అన్నట్లు 
బలదేవాదుల సమక్షంలో కుబ్బ యేపాటిది ? అదే అనంతుని మహిమ. “కోరిన 
వారి దరినుండక, కోరని వారెవరో” అని చూసే కోతి సందడి గలవాడు. అందుకే 
అందరూ ఆయన్ని అల్లరివాడన అంటుంటారు కాబోలు. 


కార్యనిర్యాహకత్వం కోనమే గోకులవానులందరూమూ కుమ్మడిగా 
జన్మయెత్తినారనేది యదార్థమే. జన్మయెత్తిన ప్రతియాదవుడూ యేదోవొక కార్య 
సాధన చేయనున్నట్టు వారి ముఖాల్లోనే (ప్రస్సుటిస్తుంది. కంసుని మరణానంతరమే 
కొంత కర్తవ్యం నెరవేర్చుకున్నట్టుగా అనుభూతిని పొందారు. ఆ మీదట యింకేం 
కావాలో తోచని యాదవులు కృష్ణుని మొహంలోకి చూడసాగారు. నిమిత్త మాత్రులైన 
వారి యాలోచనకు యేదో తెలియని రుగ్మత అలముకున్నట్టుంది. ఉన్నట్టుండి 
రౌహిణేయుడు, కృష్ణా ! “తదుపరి కర్తవ్యమెమిటని” (ప్రశ్నించాడు. 


“అన్నయ్యా ! కర్తవ్యం ముందుగా విచారించ వలసినన్ని రాచకార్యాలేమున్నాయి 


cn fb 


నక ? తప్పని స అనిపించే పని యేదైనా వుంటి అది అనాయాచితంగా 


కాజీ 


యెదురుపడుతూనే వుంది. విధిగా నెరవేరుస్తూనే వున్నాం. చాణూర నుష్టిక 
వధానంతరం యే మహాయుద్దాలు లేవనే ఆలోచన యాదవుల్లో యిదివరకే 


38 


వున్నట్టుంది. ఆ ముద కంస వధ కూడా. జరిగింది. యుగ పరిసమాప్తం కావలసిన 
అవనరం. ముదాకాయెందు కు DR నమన (గా దాని మీ ముందెలా 


వుంచగల ను? 


meee 1 మేరో తెలియని శూన్యం గమనించిన కృష్ణుడు, యూ 
a వోదార్భ ప్రయత్నించగా -.-- యాదవులందరూ విస్సారిత నేత్రాలతో 


తిలకించసాగారు. “యుగపరిసమాప్తం” అంటే దిక్కుతోచని వారి పరిస్టితి 
వర్ణనాతీతం. మాటలు రాక, కృష్ణయ్యా ! అని మాత్రం మూలిగారు. 


మనో టా. గమనించే ముందు, మా జన్మ సాఫల్యం మలక ంతో 
ధూరమో యోచిస్తే సె బావుంటుందేమో”! యాదవుల్లో ఒకడైన అనిలుడు అన్నాడు.. 


ఆ యోచన కూడా నాకే అప్పుగిస్తున్నావా అనిలా ? అనంతమైన సాధనకు 


ల్‌ 


అణుమాత్రమైనా సాధ్యం కాలేని ఈ తరుణంలో మీ కేమని ఎవరించగలను? 
మీరే అలా అంటే మా వంటి వారికీ కాయం సరిపోతుంవా ప్రభూ .! 
"అది “తరువాత విషయం. నాగూర్చిన చింతనతోనే మీ “ఐహిక బంధం” 
రిసమాప్తమైపోతోంది. అందుకు నా కర్తవ్యమేమొ నువ్వు యోచించి వుంటే - - 
- అడుగడుగునా నేను జాగ్రత్తలో వుండవలసిన విధానంలోని అంతరార్థం నీకు 
స్పష్టంగా బోధపడి వుండేది. నీలాగే అందరూ ఆయవస్థలో సంచరించినటు సు 
అనుభూతి - = -నాకే అణు మాత్రం:కలిగినా చాలునయ్యా | ఇంక మీ అనుమానం 
తీరుతుందనేందుకు వెరు నిదర్శనం చూపించవలసిన అవసరం లేకపోయేది. ురం'" 
' అర్థం కావడానికే “ఇహ” బంధాన్ని మరింత టు య నా-సమ్సిధలో 


సంచరిస్తున్నారు. అదే నాకు తప్త అంటూ & క హా 


ఆ వేళ స సంధ్యారుణ కిరణాలు మరింత ఎరు3 పక్కి నాయి. ఆ ప్రాంతమంతా 


వేతనం దొగుగం అగుబివునకు షాస్తుకుండ. (వనాంచెాన వాది ముభాటో 


తెలియని గంభీరత అలముకుంది. ఆశ్రమంలోని యోగుల్లా అందరూ తన్మయులై 
కూర్చుండి వున్నారు. మరో క్షణంలో అనిలుడు “ధన్యులం (ప్రభూ! మా నిజ 
దేహం మీ నీడనే నిమ్మళిస్తే - - - మా నమ్మకం మరో స్థాయి ముందుకు 
నడుస్తుందనే ఆశ. కాకపోతే కథ చూపిన కమ్మదనం కోసం కబళం వదులుకున్న 
వెర్రి కాముకుల్లా అవుతుంది మా (బ్రతుకు ” అన్నాడు అందరి అభిప్రాయం 
యిదేనన్నట్లుగా. 
క్షణం నిర్విణప్టడయ్యాడు కృష్ణుడు. 
అనిలునిలో యింతటి అంతరార జ్ఞానశక్తి నివసిస్తోందని వూహించ 
లేకపోయాడు. రాబోయే జీవితానికి అసంతృప్తి ప్రతిపాదన నా ముఖంగా యెప్పుడైనా 
జారితేనే తాని విధంగా అని వుంటాడని భావించి, - - నిరుత్తరుడై కళ్ళు 
మూసుకున్నాడు కృష్ణుడు. 
అనిలుని భుజం తట్టిన బలరాముడు గంభీర వదనంతో “అనుభవిస్తున్న 
వారికి అనుభవం లేనిదేదో తెలియడం. ఆ క్షణంలో కష్టమే” మరి. అప్రయోజకుడైన 
రాజు ముందున్న అసాధారణ సైనికుడు కూడ శత్రురాజుతో బలి అవుతున్నాడు. 
అపజయమని తెలిసి కూడ పక్షం మార్చుకోని ప్రభు భక్తి అతడిలో వుంది. అది 
గమనించని రాజు కళ్ళుండి అంధుడే అనబడుతాడు. ఒక వేళ గమనించితే - - 
రాజు గుణమే మారుతుంది. ధర్మం ఉద్భవిస్తుంది - - - సుభిక్షం తాండవిస్తుంది 
- - - ఓటమి శూన్యమవుతుంది - - - బాధలు మృగ్యమవుతాయి. ఇందొకరినొకరు 
అనుమానిస్తే మిగిలేది మనోవేదన. తత్సలితంగా రుగ్మత చోటు చేసుకుని, అనేక 
అపవాదములకు తావిస్తుంది”. అర్థమెరిగిన రాజాస్థానమే కాదు మనది. దైవం 
మలచిన అపూర్వ సృష్టి దిని నర్గం చేసుకోగలిగే స్తోమత యీ కాయం అనుభవిస్తే 
చాలు - - - “ ఆరాధకుడైన రాజు సమక్షంలో నిరాశలకూ, విధి నిర్వహణలో 
కన్నీటికీ తావులేదు” అలాంటి జాడ్యమేదీ మన యదువంశంలో ఉద్భవించగూడదనే 


40 


ణా 


ముందు మెొకిది తెలియజేయడానికే తమ్ముడలా ఎఐహీకబంధం పరిసమాపం 


అవనే 
3?) a చది ఇ 
కాగూడదంటున్నాడు అంటూ (ప్రబ్‌ ధిస్తున్నట్టుగా అన్నాడు బలజవుడు. 


బలదేవా! మీరు బోధించిన జీవన సూత్రం మేరకు యదుకులం యెంతవరకు 


a) 


బాద్యత కలిగి వుందంటారు? అర్థమైంది యెంత అంటారు 


అర్థం కావడం మాట re కనవసరం. అనంతుని దృక్పథం 
ఆవేశం రానంతవరకే. వచ్చినా దానికుపశమనం చేయడం అంత్య సాయిల్‌ నే. 
అంటే, “ప్రాణి తన భావ ప్రకటన చేసి, ఫలితం అనుభవించి అందరికి 
తెలియజేయనంత దాకా ఎలాంటి చర్యా ఆనందుడు తీసుకోడు”. తపశ్సీలుడు 
ఓర్పును కుంటువడకుండా చేసినంతనే భగవానుడి దర్శనమవుతుంది, కరువు 
తీరుతుంది. అది మన నన యూ 0పై ఆధారపడివుంటుంది, అది మలో కలిగిందాకా 
గాన సంతు 3 

అందుకే ఆయుఃప్రమాణంతో అదుర్హాపడవలసిన పనిలేదంటారా బలదేవా ? 


లూ 


అదివేచే చెప్పాలా అనిలా ? కృష్ణయ్య అడగరా మనకు 
స్వచ్చందమానసుడై ప్రబోధిస్తున్నప్పుడు. కున వని (ప్రమాణం అత్వుత్తమమన 
అవగతం చేసుకుని ఆయనతో కాలం గడపడమే మనం యూ జన్మకు చేయవలసిన 
స 

బలదేవుడు భగవానుడి బాహ్యస్వరూపం. అంతస్పౌందర్యాన్ని అలముకుని 
అనంతుడినే ఆరడి చెయగలదిట్త అందుకే అన్ని జవాబులు నిర్మలంగా 
న ఆ చిత్రం గమనిస్తున్న చిదంబర స్వరూపుడు చిత్రంగా 


బై = నవ్వుకున్నా నాడు కూడా. 


నగా 
as 


ఈ యదార్జాన్ని గమః ంచడానికే యింత కాలం పడితే, అభభునకీ అమరికకీ 


(జ్యా జు 
యని ఇ కనే a శ గ న. oe ర ణ్‌ లట dl. Kh 3 "4 లా లల ale హి rns 


అరగని 
౧ 


వూపిరి విడనాడే అనామకుల సంఖ్య లెక్కించే పని సానుభూతితో ఎవరు చూస్తారు 


బలదేవా ? 


" ఆ విషయం కృష్ణయ్యకే వదిలివేస్తే సరిపోతుంది. అది తన ధర్మం కాదంటే 
మనం చేసే ఆరాధనకూ. తను పొందే తృప్తికి, యీ యుగజననానికీ 
అర్ధమేముంటుంది”? అంటూ పలవంగా చూస్తూ కర్తవ్యాన్ని ఉసి గొల్సినట్టుగా 
చూశాడు బలరాముడు. 

“మానసిక రుగ్మతలనంటి వున్నా అభ్యసనపేరుతో ఆధిక్యాన్ని కూడ 
పుంజుకుంటున్నారు”. మొత్తానికి ఘటికులు యాదవులు. "అంటూ చిరునవ్వు నవ్వాడు 
నల్లనయ్య, 

అర్దం కానట్టు అందరూ ఆయన వైపు అదోలా చూశారు. బలరాముని కళ్ళ 
వెలుగులు కృష్ణుడి పైబడి మెరిసిపోతున్నాయి. అనిర్వచనీయమైన కాంతియేదో 
వారిద్దరినీ తన్మయుల్ని చేసింది. ఆ తన్మయత్వంలోనే వారు కర్తవ్యాన్ని కొంత 
నిర్వవాంచినట్లు ఆనందించారు. 


“మిత్రులారా! మీ కున్న అయోమయావస్ట నాకర్టమయ్యే నేనీ యదుకులంలో 
ఉద్భవించానని వూహిస్తున్నారా ? అది నిజం కాకపోతేమటుకు మీ పుట్టుక (క్రమం 
సంగతి ఎలా పరిపూర్ణమయ్యేదోనని ఆలోచిస్తున్నారా ?” కృష్ణయ్య సాధారణ 
మానవుడిలా అడిగిన ఈ |ప్రశకు 

కృష్ణా! “ మాజన్మ కారణం కొండంత తరి కోసం కాకున్నా, రవంత 
తృప్తినిచ్చి నీ నామ సంస్మరణం వల్ల తరించిపోయే జనసందోహంలో వొక భాగంగా 
మాత్రం ఎందుకు కాగూడదు”? అనిలుడు నెమ్మదిగా అన్నడు 


యచార్థంవచించావు. యుద్దానికెళ్ళే రాజు వొక్కడే విజయాన్ని సాధించలేడు. 
వెంట సైన్యం సంపత్తి కూడ అవసరం గదా! అదీగాక వారితోనే విజయం మూడు 


మె ఈ జరా DM చ ౧ 


మ్య" బు కు 
; age + జ 1 


కృష్ణా ! మి యీ మాటల కర్ణం చాలా చిన్నగా వుందయ్యా ! సామాన్యమైన 
రాజశక్తి చెబుతున్నారు. ఇది - ఏ పట్టానా పోలలేదు.మానవమా(త్రుడైన రాజుకు 
అన్ని విధాలైన బలమూ వుండాలి. కాని మీరు శక్తిధరులు. మీలో విశ్వం సమస్తమూ 
జీవిస్తోంది. విశ్వతో ముఖుల కిట్టిమాటలు తగునా ? మీ ఆంతర్యం మిమ్మల్ని 
తెలిసియు ప్రశ్నిస్తుందే కాని “మీకు తోడు ” అనే మాటెక్కడిది స్వామి ? 

కృష్ణుడు చిన్నగా నవ్వ 

సుచరణా ! నువ్వు చెప్పు. అనిలుని వచనాల్లో ఎంతవరకు సమంజసముందో, 


అదేమిటి స్వామీ! మనస్సు శరీరం నిర్ణయించాక మరొక అంగం ఎదిరిస్తి ఆ 
కాయంలోని సంకల్పానికి సార్హకతయేముంది? మా ముఖంగా మీరు న్యాయమేదా 
టన్‌ | భ్రమించడం తప్ప యింకేమనగలము ? 


భేష్‌! బాగా చెప్పావు. సుచరణుడి మాటను సమర్ధించాడు శివదేవుడు. 


“భ్రమ”- ఎప్పుడూ పరిపూర్ణం కాదు సుచరణా ! అది కేవలం కణికమైన 
జీవన స్పందన. నిర్విరామ ఆర్జనకది అడ్డుతగిలి కొంతసేపు మన్‌ వాక్కాయ కర్మలను 
నిలువుమంటుంది. పంచేంద్రియ జ్ఞానమున్న ప్రతిప్రాణీ దానికి సులభంగా 
కట్టువడుతుంది. అందుకని అన్ని ప్రాణులకిలాంటి. అవగత 
_జ్ఞానముంటుందనుకోవడం మంచిది కాదేమో |. /. 


కృష్ణా! మరి సంస్కరించబడిన జ్ఞా జానంతో, స్వచ్చంద జం తో పులుగులు | 
సైతం మీ చరితకు వుపయోగకరంగా వున్న మాటపై మీరేమంటారు? 

అదేప్రభూ! పూర్వజన్మమున మాకున్న ఫలిత సంయోగ స్వరూపమే, యీ. 
జన్మకు మేము పొందగలుగుతామను విషయం మీ నుండి విన్ననాడు మాకు 
నిశలతం౦ సం[కమించగలదు. 


అంతే కృష్ణా! మాలో మేము అమరసిద్ది కోసమని పెంచుకున్నదంతా వొక 
జాడ్యమని, గతం తాలూకు వాసన యేదో మళ్ళించి పుణ్యం కట్టుకుని మీ 
సాంగత్వంలో తరింపజేస్తోందని మేమూహించడం పొరపాటేమీకాదనుకుంటాను” అన్నాడు 
సుచరణుడు అర్హ నిమిలితనేత్రుడై. 

“నల్లనయ్యకు తెలియని పొరపాట్లు మానవమాత్రుల కంటూ వేరేమున్నాయి 
సుచరణా! అవసర పూర్తి మన సంభాషణ పెంచుకుంటామే గాని వేరేముంది ? 
అంటూ సవరించాడు శివడేపుడు. 

అలా కొంతసేపు ముకుళిత హస్తులై గోపాలురంతా మౌన ముద్ర వహించారు. 
అంతలో యేదో కబురు మోసుకువచ్చిన వాడిలా భాగవత శిఖామణియెన అక్రూరుడు 
అటువైపు వచ్చాడు. 

అందరూ అక్రూరుని ముఖంలోని విశేషాన్ని గ్రహించ ప్రయత్నించారు. నిర్మల 
హృదయుడైన ఆ భక్తుని తెలుసుకొన భగవంతుడికే శక్యము గాకుండ నింక నీ 
యడవి (ద్రిమ్మరుల మాటెంత ? 


కృష్ణుడెదురేగి ఆదరంతో తీసుకొని వచ్చి సుఖాసీనువిజేశాఢు. ఆ మీద తానేమి 
చెప్తునోయని వెచి వున్న కృష్ణుని జూచి. 

కృష్ణా! న పంపున వెళ్ళి ఇంద్రప్రస్థపురి క్షేమములు తెలుసుకుంటిని. సకలజన 
నుతురాలైన కుంతీ దేవి నాతో ప్రియంగా మాట్లాడి పంపించింది. ఆ మహాతల్లిలోని 
ప్రతి మాటా అనురాగ సుధలనే విరజిమ్మింది. ఎంత ఆనందించానో - - - ! 


అ(క్రూరా! ఆత్మీయతగల వారెవ్వరయినా పరుషముగా మాట్లాడలేరు, 
చూడలేరు, వారిలోవున్న మనస్సు వెన్నలా కరిగి చూచేవారికి విందులు చేస్తుంది. 
కౌరవులందరిలా కుంతీ దేవిలో ఆప్యాయత మృగ్యమైపోదు, ఆమె మనసు సదా 
కరుణావాహిని. మానవీయతలోని యదార్జాన్ని (గ్రహించి, సకల జనాహ్లాదం చేసి 


కరిగించే శుద్ద వాక్సాతురి ఆమె. లోకమాతలా ఆమె కోరే క్షేమం అందరికీ 


ఆనందాన్నిస్తుంది. 


జొను కృష్ణా! భర్చహనయయ్యును, అ మహనీయురాలు చూపిన గుండె 
నిబ్బరమూ, బౌదార్యమూ గణనీయమైనది సుమా! ప్రస్తుత దుఃఖాన్ని మరిచి, 
కుమారుల క్షేమం కోరుతూ చక్కగా లోక సమ్మతంగా ఆమె మాట్లాడిన తీరుకు 
నేనే చకితుడినయ్యాను. ఆమెలో రవంత ఆవేదన కూడ నేను (గ్రహించలేకపోయాను. 
ఆమెలోని గాంభీర్యం, వేదాంత తత్వం అర్థాంతరంగా సంభవించేదనే కన్నా, ఆయువు 
పోసుకుని జీవిస్తుందనడం సమంజసమనుకుంటాను. కాకపోతే, స్వతహాగా కష్టాలపై 
విముఖత లేక సహృదయంతోనే గాక, సామాన్యంగానైనా విచక్షణ చూపక, అతిథి 
అభ్యాగతుల నాహ్యానించి యుక్తమైన రీతులు (ప్రబోధిస్తోందంటే ఆశ్చర్యం కాదా 


అవును మరి. ఈ నా పరివారమంతా మరో కొన్నెళ్ళకు పొందవలసిన జ్ఞానం, 
ఆమె కొన్నేళ్ళ (క్రితమే పొంది నన్ను కదిలించివేసింది. అప్పుడే నేను అత్తా ! అని 
పిలిచి ఆమె ఆప్యాయతకు సన్నిహితుడినయ్యాను. ఈ సత్యమే నేను నా తల్లి 
దండ్రుల కన్నా ముందుగానే (గ్రహించినప్పటికీ, లోకం దృష్టిలో నేను గుప్తంగా 
నివాసం కల్పించుకున్నాను. అందుకే ఆమె అన్ని కర్మలందూ అతీతురాలేనని 
చెప్పగలను”. అంటూ ముగించాడు. తల్లిని గురించి చెప్పె తనయుడిలా 
ఆనందించాడు కృష్ణుడు. 


మేము యింత నిజం అర్థం చేసుకుని వుంటే యింక మాకు గతానుగత 
సంస్మరణం స్పురించి, ఆదిదేవుని అవసరం లేకుండా, ఆయుః ప్రమాణ ప్రమేయం 
లేకుండా - - - ఆశించిన మేరకు అతితులమయ్యే వారమే కృష్ణా! కాని అది 
సాధ్యమెలా ? ఒక వేళ మేము అందుకే నియోగించబడివుంటే మాకీ అవగాహన 
జ్ఞానం మాత్రం యెందుకు (ప్రభూ! ఇంకా ఏదో చెబుతూనే తనను తాను 
మరిచిపోతున్నాడు అక్రూరుడు. 


పదిలంగా అ(క్రూరుడనే ab మాటా మాధవునిలో పేరుకు పోతోంది. ఒక్కసారి: 
ఆ భగవానుడి హృదయం రెపరెపలాడింది. ఆనందరితో = అం సమాధానం 
చెప్పేందుకు నోరురాక తృప్తిగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్సులోనే ఎన్నో hin 
యాదవులందరిలోనూ మరో లోకం సందర్శించినంత దృశ్యం కనబరిచేలా చేశాయి. 
అమేయమగు భక్తి పారవశ్యంతో కొంతసేపు మౌనంగా వుండిపోయారు.. 

'అక్రూరా! 'ప్రవిమలాత్మజలైన కుంతీ దేవిలోనే కోరికల సుస్థిర స్వరూపం 
జన్మించినదని, చెప్పడంతోనే మీరింత దూరం. వూహీంచారు. “ఆ ఆత్మ 

బ్రహ్మాండంలో ఒక అంశమే. అంటే నమ్ముతారా” ? బ్రహ్మాండం- అనడం కన్నా 
a స్థాయి "అనడరి బావుంటుందేమో! అంటూ " కృష్ణుడు రు వ 
తరువాత "తనేదో ప్రదర్శిం: ననున్నట్టుగా. 


“అంతదూరం యోచించదగి వుంటే మేము ధన్యులమే ప్రభూ! కాని, ప్రతక్రాన 
గగన కుసుమానికి " అంగలార్చడం కన్నా, అర్ధవంతములో ఆవిరిలా సోక్తి “కొంత 
చేవగలిగి “వున్నామని మీ ముందు నిలువ గలిగితే మాకు తృప్తి కదా”! అంటూ 
శివదేవుడు అర్జనీమీలిత నేత్రుడై నమస్కరించాడు. అక్కడ అందరూ భక్తులే. అందరూ 
ఆ స్వామిలోని అనంత శక్తిని చూడాలని వేచి నన్నట్టున్నారు. బలదేవుడిలో ద్వైత 
అ కలిగింది. 


క్షణంలో కు Be. . మార్పు-- -ఏదో మెరుపు. 
భగవానుని స్వరూపం దివ్య తేజస్సుని పరుస్తోంది. . 
త స్వామి యెదుట ప్రత్యక్షము నట్టుందిప, 
| జగన్గుతుని వెదకడానికి అంక ప్రయత్నిస్తున్నట్టుంది. 
. జోడించిన చేతులు శివదేవుడు విదిలించలేదు. . 
ఏదో అడగబోయిన అనిలుడు నోరు మూయలేదు. ee క 


AE: 


నూధవమాొధు ర్భ్యం 


 సుచరణుడు ఎత్తిన తల 'దించనే లేదు. 
. “చూస్తుండగానే అక్కడి. జనమంతా (మ్రాన్సడిపోయారు. 
భూదేవి మొదలు ఆకాశం చివరంటా ప్రశాంతం అలముకుని వుందానిపిస్తోంది. 
ప్రాణికోటి సంచరించినట్లు కూడ లేదు. 
- దిక్సాలకులు స్థావరములు మరచి మూగపోయారు. 
పంచభూతాల సవ్వడి ఎంతమాత్రమూ లేదు. 
అక్రూరుడు సాష్టాంగ పడి అరవలేకుండా వున్నాడు. 
' రోదించడానికి నోరురాని శకళరతా స్తుతించడానికి, 
సిద్దంగా వున్నట్టున్నారు, గోపికల భావాలు కళ్ళలోనే కనిపిస్తున్నాయి. 


“అణువాదిగాగ బ్రహ్మండంబులన్నీ నిండ wr శక్తి” ఎన్ని ఘడియలు . 
అలా  స్తంభింపజేసిందో వూహ హకందని విషయం. 


ఆ శక్తిలో అమృతమయ అనుభూతి తతో స్ఫురణలెన్నో వున్నాయి. 
ఆ శక్తి .జగన్నాటకంలో వంచిత కానిది. యుగారంభ హేతువులై జనావళి 
హృదయోన్మాదాన్ని సడలించి, వినూత్న “అనుభవ జీవం” నింపివేయగలది కూడ. 
అందుకే చరాచర జగత్తు జడత్వాన్ని ప్రేమించింద్లావేళ. అనంతుని సర్వతోముఖ 
బాంధవ్యం క్షణమాత్రం. మరోపనిలేక, యాదవాభ్యుదయకర్తలపై నియమరహిత 
అచెతనత్వాన్ని . చుట్టుముట్టింది. అలా ఎంతసేపు ఆ అనిర్జారిత. కాలం వారిని 
పూబరి. సలువనీయక్ష తీయని ఆనందానుభూతిలో. వుంచిందో! కాలం 
తెలియడంలేదు, కర్తవ్యం బోధపడడం లేదు. 


శ ఆం నలి సిటు Cn OD... ON. <n రొంా రొ. VHA... We cy 


పాగడపూల వాసన.....మందాకిని యమునానది తరంగ ఘోష 

అరుణారుణ సాంధ్యరేఖ స్పర్శ. రి సును “దుల్‌ ఒక్కొక్కటీ యీ 
సృష్టిని మెల్కొలుపుతున్నట్టుంది. 

శ్యాసావయవాలు జాలిగా కదలుతున్నాయి. 


మందస్మిత వదనంతో మదనగోపాలుడు, గోపాలకులారా [హితులారా అంటూ 
సంబోధించాడు. 


ఆడమగ తేడా లేకుండా నిశ్ళేష్టులై యాదవలోకమంతా మూలిగింది “స్వామీ' 
' అని. సుమారుగా అందరి కళ్ళల్లోనూ ఆనందాశ్రువులున్నాయి. అక్రూరుడు లేచి 
నిండుగా స్వామి కళ్ళల్లోకి చూసి మళ్ళీ మూసుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు 

మిత్రులారా ! “అనల్పమైన సందేహమేదో జన్మతః మిమ్మల్ని పీడిస్తున్నదని 
(భ్రమపడ్డారు. అదే యిప్పుడు మికు బలంగా నమ్మకమైనదనుకుంటాను. “ఆశ 
మానవులకు ఒక ఆశ్చర్యబంధనం”. అది లేని వారు మానవాతితులు. వారు 
నిర్వాణమును బొంది, సకలశంకా నివృత్తి చేసుకుని ఏకాభిప్రాయాన్ని సాధించగలరు. 
మరోవిధంగా వీరిని ఉపాసకులనీ, ఫలిత సాధక సుముఖులనీ మరీ దూరంగా 
...మునులనీ వ్యవహరించదగును. (శ్రేష్టమైన జ్ఞానమును బొందుట అంటే.... సాధనలో 
యేమరక వుండా 3. అలా వుండదగిన వారికి పూర్వజన్మ వాసన అంటూ 
వుంటుందనడం యదార్థం. “ అలాంటిదేమైనా మా కుందో వుంటే ఎంత మాత్రమో' 
| అని మీ అంతర్యాలు గొణగడం నాకు తెలుసు. జన్మ పొందేముందు కొందరికి 
అపూర్వమనీ, మరికొందరికీ మృగ్యమనీ, తెలిసీ తెలియని జ్ఞానం ప్రసాదించబడివుంది. 
ఇది మీ హృదయాల్లోతెలియని “రుగ్మత"యె కూర్చుంది దాని మూలంగానే తృప్తీ 
- అసంతృప్త అనే రెండు విభాగాల్లోనూ గోకులం అవతరించింది. కాని యిరువురూ 
ఎకకాలమందే ఉద్భవించారనే విషయం మిరు మరువరాదు. ఇకపైన సాధించుకునే 


మాభవమాధుర్వుం 


పుణ్యం మీ ప్రస్తుత కార్యాల్ని అనుసరించే వుంటుంది, “గతం వాసన యీ జన్మ 
వుద్భవం నాటికే పరిమితం”. నిరాశజెందని “మనం” మనంలా యుగధర్మాన్ని 
సంరక్షించుకుని బయట పడదాం. భావితరాలకు చక్కని సందేశాన్నిద్దాం. 
శంఖారావంవలె.......ధ్వని...... వినిపిస్తుంది ) అదిగో సైన్యాధిపతి శంఖారావం పదండి 
కర్తవ్యపాలనకై వుద్యుక్తులు కండి! గతాన్నాకమారు చెరపి, యదార్జాన్ని పరిశీలించండి' 
', అంటూ ముగించాడు కృష్ణుడు. 


ఆ సందేశం, రాజు తన ప్రజలకిచ్చిన కర్తవ్య సందేశంలా వుంది. మామూలు 
మనిషిలా కృష్ణుడు వచ్చి బలదెవాదులను స్పృశించేదాకా “కృష్ణయ్యా” అని ఎవ్వరూ 
పిలువలేకపోయారు....! 

ఆ దినం “ఇహం” - “పరమును” చేయెత్తి జోకొట్టింది. 


XXKXXXXKXK 





—_————————™——” 
ద 
ద. 


త్రేతాయుగంలోవలె ద్వాపర యుగంలో అమేయమగు శక్తి ప్రదర్శన 
జరుగకున్నా, తేజోవంతమైన స్వరూప సాక్షాత్కారం అడుగడుగునా ఆవ్షిర్భూతమై. 
అవిగీతమై (శ్రేష్టమై) విలసిల్లినదనుట యదార్హము. సకల జీవ, లయ, కారణ 
జననం యీ యుగమందే అతి సామాన్యులకు అధికంగా లభ్యమైంది. అందుకే 
“అపురూపమైన సృష్టి యీ యుగమే” అంటె అతిశయోక్తి కాదేమో”! అన్న నారదుని 
మాటలకు నవ్వి వూరుకున్న కృష్ణునిలో నిర్లిప్త రేఖలున్నాయి. దేవర్షికి తప్ప మరెవ్వరికీ 
కనిపించని, ఆ రేఖల తాలూకు జీర్ణాయం; పొదివి పట్టిన స్వేచ్చతో మునిపుంగవునిలో 
పొరలింది. జోడించిన చేతులతో తదేకంగా చూస్తున్న నారదునికి, తదనంతర 
కర్తవ్యమేదో బోధపడలేదు. 

అవలీలగా కదిలించగల ఆ మేను వేయి పర్వతాలతో సరితూగ గల 
బరువయింది. ఆ మేధస్సు ఎన్ని క్షణాలో పని చేయడం మానుకుంది. దివ్యలోకాలు 
క్షణంలో సందర్శించు వనజభవాత్మజునికి కాళ్ళు భూమిలోకి కూరుకు 
పోయినట్టుంది. 

మరేమిటా నిర్హిప్తరేఖ ? 

ఏమిటా నిర్లిప్త జగన్మోహన హసనము ? 

“అవును కదూ! తనకు మాత్రమట్టి యోగము సంభవించగూడదనేముంది? 
నాడు....శ్రీహరి సాయుజ్యమనవరతము నా వెంటనుంచు కొనదలచితినన “వాణీ 
రమణ సుతుడవై నాపంపున లొ కములందర్శింతువను” పలుకెంత దూరమొ కాలేదు 
కదా! ఆహా! ఎమి నా భాగ్యము! స్ఫురణకు వస్తున్నంత మేర స్వామి చరణాలు 
శ్రీ చరణాలై యెదలో నిండి, నన్ను మరింత ఉన్నత్తుని చేయుచున్నవి” అంటూ 


కరి రాం. ఆ mn కర 9 రొ జాల IY దారం, లవ్‌ 119 ఉల టో. అలో. 


నిశ్చలత కూర్చి నిన్ను కదలనియని సమస్యయేదో పట్టినట్టుంది సుమా”! 
2 (A) గా 
కృష్ణుడు కొంటెగా నవ్విన నవ్వులో నారదుడికి తగినంత కర్తవ్యబోధ 
కనిపించలేదు. కారణం! మోహన ఆవహమైన మైకం తననింకా వదలలేదేమో! 
అయినా స్వరం తగ్గించి కొంత జార్చిన లౌకికానుభూతితో.... 


కృష్ణా! “నా కర్తవ్యమును మరచి ఎన్ని సార్లో అన్యచింతన చేయుదునన్న 
యౌ హృదయాన్ని అదుపులో పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోందంటే, నేను వరమంటే 
యేమిటో ! దాని అర్ధం కూడ మరచిపోతున్నాననుకుంటున్నాను. మీ ముందు 
ఏమి చెప్పలేకనో తడబడిన అంశమును, మీరు మనస్ఫూర్తిగా (త్రోసివేసి, ఇహంలో 
“ఇతి కర్తవ్యం” అని (వ్రేలు చూపి Yee (ప్రభూ! . నేను క ప్రసక్తి 
ఎలా యెత్తను”. 


"రకర యుండి సభలతల్లో సైతం అభీష్ట సిద్ది కొరవడిందని 
నిరాశపడుతున్నావు. ' నీ బోంట్లకు యీ తరుణం నిరాశాజనకమైతే నేను అదృశ్య 
సాధన చేయవలసి వస్తుంది". అంటూ సన్నగా నవ్వాడు కృష్ణుడు. 

వద్దు ప్రభూ! వద్దు. ఆ పని మాత్రం చేయకు. సార్థకత కోసం నియోగించిన 
పని విస్మరించి, ఆంతర్యాన్ని అదుపు తప్పిస్తే నేను భ్రప్ట్రడినై పోతాను. నిదాన 
పరిష్కారంలో నీలిమకు స్థానం రాకూడదు కృష్ణా! రాకూడదు. విధిబలీయమైతే 
నావంటి తేలిక వర్తనులకు చంచలత్వం అవశ్యం. కాని జగన్నాటక సూత్రధారులకు 
జగమే బీవనకర్తవ్యమనే నిజాన్ని యింకా లోకం తెలుసుకోవాలి. ఒక నిముషం 
నీరసపడి నన్నుచూసి, మీరింత నిర్లిప్త వైఖరి ననుసరిస్తే స్తే భవితవ్యం మాటేమిటి. / 
నేను.......మీకు చెప్పగలనా ప్రభూ | 


భవితవ్యం సంగతికి నాంది, ని వల్లనే కదా జరిగేది aE 


51 


అనడం ఎంత తేలిక? అహో! మురహరుడు మూలపురుషుడు కాడేమో! 
దుర్ఫేద్య సమస్యను పరిష్కరించడానికి యజమానునితోనా సాధింపులు ? ఎక్కడి 
అధికారం ప్రభూ! నాకింత చనువు తగునని లోకులన్నట్లే ప్రవచించితిరి ! 
అదేమి నారదా! ఈ రోజు వింతగా మాట్లాడుతున్నావు ? 
ఆవింత మీకు (క్రొత్త కాదు గదా ! స్వామి యెదుట సలక్షణ సంభాషణ 
తగునని యెంచకయే వక్రించిన దారిననుగమిస్తున్నానేమొ! అనే శంకదప్ప వేరొకటి 
గ్రహించుట తగునా కృష్ణా! శ్రీకాంతునికి శివమెత్తించే చర్య జేయమందువా ? 


“అవసరమైతే లోక కళ్యాణార్థం తప్పుకాదుగదా! యదార్ధమునకు యెంగిలి 
యనే సంశయం కలిగించినంత మాత్రమున, దానికున్న నైజం భరించరానిదని 
బుజువు చేయడం కష్టసాధ్యమని యెరుగకనే వున్నాననుకోకు” జగద్విదితమైన 
కార్యం సను నువ్వు మార్చినంతనే మారడం అబద్దం. అంతుబట్టని ఆవేశం 
కల్పించుకుని యుగసంధిలోకి పూపిరి లాగడం నా అభిమతం కాదు నారదా ! 


అయితే, యీ నిర్విజ్ఞతకొక మారు పరాజయం కలిగిందని సమర్థించుకుంటే 
సరిపోదా! ఇంతగా యీడ్వడం దెనికి స్వామి ! 

“కల్సించుకుంటేనే అపోహలు. నియోగ సమాధికి సువ్యవస్థిత రూపకల్పన 
యీ క్షణమే కావాలనుకోవడం న దురదృష్టం. జరుగవలసినదేదో జరగకమానదు, 
నిమ్మళించిన మెదట అదే సరిగా కుదురుకుంటుంది. ఈ మాత్రం నమ్మకముంటేనే 
ల ఆ పైన సవ్య ఆరోహణకు అడ్డు వుండదు. న ...ఆశయం...తప్పక ....ఫలిస్తుంది. 
నివు మాటలలో తెలుపనంత మాత్రాన ని అంతరార్థం (గ్రహించియే నేనీరీతి ప్రశ్నించి 
కర్తవ్య రూపం కల్పించాను. అయినా.......పరిపూర్ణావగతి కోసం నీవు ప్రాకులాడే 
తీరు చూస్తే వింతగా వుంది. అందుకే నిన్నలా అడిగాను”. 

నిజమే కృష్ణా! నా ఆతురతలో అణిగి వున్నది ఆవేదనే కాక, అపురూప 
సంకల్పం కూడ వుండేది. దానినిప్పుడు నివృత్తి చేసుకో గలిగాను. అన్నిటికి నీవే 


bo 


మాధవమాధిర్దాం 


వున్నావను ధ్యాస నాలోమృగ్యమైంది. అందుకే నేను క్షణం స్తబ్దుడినై కర్తవ్యం 
విస్మరించాను. ఆశించిన ఫలం చేరువలోనుంచి జారితే, మళ్ళీ అవగతం చేసుకోవడం 
శూన్యమనే మానవేతర సంక్షోభం కలిగి మాత్రమే నేనన్నాను. అన్యధా భావించినచో 
భరించని వాడినవుతాను. సరే! అదలా వదిలేయి. 


మీ మేనత్త సాత్వతి వొక విచిత్రమైన కుమారునిగన్నది. నాలుగు 
భుజములవాడై, ముక్కంటికి (ప్రతిబింబమై ఉద్భవించాడు. యోచించిన కొలది 
వినూత్నతను ఉత్పత్తి చేస్తుందా వార్త మిగులు అవయవాలు, వానిని ఎవరెత్తుకుంటే 
పోవునో వారేయతని మృత్యువు కారకులట. చిత్రమే కదూ ! 


చితమేముంది ! అతనియదృష్టరేఖ nd | 

పోనీ! మీరొకసారి యెత్తుకుంటే........! 

ఊ( నారదా! నీ నేర్పు కూడ పెరిగినట్టే వుంది ! 
అపచారం ! అపచారం. నా నేర్పు మీ చేష్టలకు తగునా ! 


తగునా!.....అయినా!......అయినా!......... | 


“ఆ ఏమిలేదు. ఎక్కుడుండుకరాదులు తీసే దారి అభినందనీయం అగునా 
ప్రభూ”. “కన్నుకరములెక్కువైన చూపు చెయిదములౌ క్కువవునెమో''! 
“అభినందించవలసిన అవసరం మెనబావ కలిగించుకోడనే తలుస్తాను”. 


మి అభినందన కో విశిష్ట మార్గం వుండాలనడం తప్పు కాదు. కాని మేన 
బావ మేను దాల్సిన తీరు. మెరుపు తీనలో రాతిపూల చందమయె(నని నా వూహ! 


సను 


(1 


షా 


“వేసినరంగు వెలిసి పోకముందే ఆ నమ్మకం. ఆ మిద గుట్టురట్టవుతుందిగా! 
ఘటనా ఘటన సమర్థులు. మీ చర్యలలో లీలలు అవగతం చేసుకోలేని (ప్రజాకోటి 
బసవన్నల్లా తలలూపుకుంటారని మాత్రం నేనెరుగుదును స్వామీ”, ' 

తెలిసి తేట పరచని తత్వం -నీకొక్కడికే దక్కింది నారదో ! అంతిమయాత్ర 
పూనికకు ఆరంభకుడవు. - నిన్ను మించిన సాధనయేమున్నది” నే 

నారాయణ ! మరోక్షణముంటే మాంత్రికుడిలా మాయజేసే లాగున్నావు 'నా' 
అనునది. సమస్తము మీ '-లోనే నర కూడా మరుతునేమో! ప జే 


సెలవామరి |! 
శుభమగుగాక ! 


నారదుడు వెళ్లిన వైపే చూస్తున్న. కృష్ణుడిలో ఎలాంటి అనుభూతీ కలుగలేదు. 
అన్ని పవిత్ర నదులను, తనలో ,లయం.. చేస్తుకున్న .రత్నాకరుడిలా వున్నాడు. 
జగదాధారుడుగా జనించిన దేవలీలామయుని దివ్యదృష్టి నెవరు చూడగలరు ? 
ఎందరు ప్రయత్నించగలరు గై త్రిలోక సంచారియైననూ తిన్నగావంట 'యింటికేగి 
అమ్మ ఆజ్ఞమేరకు నిరీక్షించుటయేగదా. ! -సామాన్య.. విశేషములనెరుగక, అలా 
జగన్నాధుని నెలవుకోసం తిరిగి కార్యమునెరపి జగత్కల్యాణానికి మూల స్థానమైన 
ప్రభు ధర్మంల్‌. పరవశించిపె పోయే నారదుడికి, అవని యెంతని ? పరుగు ్ర్‌సే రడ 
పరుగులా ఆలమరదనుదాటి, వెరచుట - మగిడివచ్చుట' అన్నట్టుంటుంది. నారదాది 
కార్యశీలురను గమనించలేని దైవమున్నదో ? హృదయ సౌందర్యంలో పండిపోయిన 
మునిగణమ్ముల రక్షించే భగవానుడిలో నిర్లిప్త 'భావముండునా ? వారిని కాపాడుటకు 
అవతరించిన స్వామి చరణ పల్లవములలోనే నిర్లిప్తత. గమనించినట్లైతే, నిరాశాజనకమై 
జగమంతా నిలిచిపోవునుగదా .!. “హ్స్‌ |! ! 


ఆశ్రిత జన హృదయ రుజైన కృష్ణు ఆరాధించ తరించిన వనితలల 
విరజ యొకతె. గోలోకమున ఆమెకున్న విశిష్ట స్థానం అద్వితీయమైనది. మధుర 
తలపులలో మరిగి, విరిగి చెలగిన రాధాదేవిని బోలిన యీమె (ప్రసన్నత 
అనుపమానమైనది, నింగి నీలిమను జూచి నీరజనేత్రుడేయని తలపోయుచున్న 
ఏకాంత కాంతను సమీపించే ఆనందుడు పరవశాత్ముడు. పరస్పరావగాహనంలో 
మణిదర్పణంలా వెలిగిన యీమె కీర్తి భాగవత పార్వము. అతిచిన్న అంశమైననూ 


కళంకమాపాదించని యీగాధ రసభరితమూ, రమ్య కధనమూనూ. 
వీరిది విచిత్ర సమాగమం. 


“విలయం అనిపించే ధ్వని జనిత (ప్రమా, ప్రణయమూ”. విలయమంటే 
తత్తరపడిన విలయం 


“వేషము మార్చినా వెలకట్టగలిగిన వేదాంతం.” 

“కాలం ఆగినా కర్మను నడపగలిగిన శక్తి”. 

ఆరిన ఆశలో సైతం నిండుదనం నిలుపగలిగిన మనోస్టైర్యం. 
“అందుకే ఆ (ప్రేమ వాహిని నిశ్ళల సంగమం.” 

“అందుకే అది అనుపమాన సమాగమం” 

విరజావికుంఠరుల (ప్రముఅంకుఠిత విలాసమయం......! 


ఒక రోజు తన కుటీరంలో విరజ విరహజదైైయున్న సమయంలో 
వెన్నుచాటుగా వెన్నుడు (పవశించాడు, అంధకారాన్నలముకున్న తన హృదయ 
కుహరము వెల కాంతులతో వెలిగినంత అనుభూతిని పొందింది. ఎదురుగా తిరిగి 
నిలిచిన ఆ స్వామిని అ(శ్రుపూరిత నేత్రియె చూసి, “కమలాకాంతుని కాంతి కారణ 
జన్ములకే వశమని” నిరూపించితిరి ప్రభూ! అంది ఎద్దేవనగా. 
55 


ధవళ కాంతులీను ఆమె మేను పుట్టములకు, ఆ కళ్ళలోని నిశ్చలతకు ఆయన 
చూపులు ద్విగుణీకృతములయ్యాయి. క్షణం నిశ్చేష్టుడయ్యాడు కృష్ణుడు. ఆమె పట్ల 
అతని కుతూహలం పెరిగింది. 

విరజా! “ స్వార్ధ చింతన వీడకపోతే, మరో జన్మతథ్యమై విమలత్వమును 
కోల్పోదువు. “ ఇప్పటికిది చాలు” అంటే శుచి మనస్సుతో నేను నిన్ను విడిచి 
వెళ్ళేందుకు (ప్రయత్నిస్తాను. 

“ప్రయత్నించడమేమిటి ప్రభూ! ఎందుకైనా సమర్ధులు. త్రిప్పి మాట్లాడుట 
మీకు చేతగాదనుకున్నాను”. అమె కన్నులు చెమర్భాయి. 

మరి.నా కాపోదించిన నేరం నేనెలా: విడిపించుకోగలను ? ఏ కోసం నేను 
మరో రూపం ఎలా దిద్దుకోగలను ? 


అదేమిటి వంశీ! నా కోసం మరో రూపం దిద్దుకోవడమా ? వున్నంతలోనే 
నేను సతమతమైపోతున్నాను. (బ్రహ్మండము భరించగల స్థాయి ఈ పాటి 
ఆవేదనతోనే కుంటువడడం సాధ్యమా ! నా బోంట్ల కిట్టి బాధ కలిగించడం న్యాయమా 


? 


“న్యాయాన్యాయ విచక్షణ సాధకుల సౌశీల్యతలో నిక్షిప్తమై వుంటుంది. అది 
విడంబన హెతువాదనపై ఎట్టి చర్యకూ తలవొగ్గదు. బాహిరమైన వాంఛల పై దాని 
ప్రాతికూల్యమే వొక అందం. తుహిన బిందువులా అంటి ఆవిరై పోవుట వలన 
కలిగే మార్పును సంధాన క్రియకు వోడించడం వుచితం కాదు”. అంటూనే “ 
ఏమో! అంతా నీలి వాదన అనిపిస్తోంది”. కృష్ణుడు శూన్యంలోకి చూశాడు. 


“తీరుతెన్నులు తిరోగమిస్తే తీర్ణమాడిన కాయం కూడ తీరని కోర్కెలకు 
బలియవుతుందనేలా వుంది మీ ఆలోచన”. అపభ్రంశమెరుగని ఆత్మకు కూడ 
యింతటి బలీయమైన “ఆశ” తగులు కోవడం చిత్రంగానే వుంది. అయినా ............ 
నాలో ఆత్మవిశుద్దత గమనించారా (ప్రభూ! నా పాపం కాకపోతే మీకీ ఆలోచనయెలా 


ద్‌ 


మాధవమాధుర్వం 


అది నీ కర్మ ఫలం. నేను పొరపడే మాట కూడ గుర్తించగలిగిన నీవు 
పూర్వమే పూతాత్మవై వుందువని నమ్ముతాను. 


నాకు మదో కళంకమాపాదించకు వంశీ! నిన్ను మించిన వేదాంతినే అయితే 
అతిదైన్యంగా యింతకాలం నిశ్ళలతనే పెంచుకోకపోదును. నీవు నా పట్ట చూపిస్తున్న 
నిర్లిప్తతకి కారణం తెలియకనే (మ్రగ్గిపోతున్నాను. 
రాం A 


“నా(ప్రేమకి దర్శణం పట్టిన దానివి. అతి దైన్యం నీ జీవితంలో కాపురం చేస్తే 
కళంకాలు, కామితాలు సంతానాలై పసిపిల్లల్లా ఎడ్సి నా చుట్టుముట్టుతున్నాయన్న 
సంగతి తెలిసే నీవు మాటాడుతున్నావు విరూ.” 

లేదు ప్రభూ!... లేదు... దుఃఖం పెల్లుబికింది ఆమెలో. కృష్ణుడిలో ప్రణయం 
పురివిప్పింది. విరజముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని “అంతగా దుఃఖించడం 
తగదు విరూ! ఈ సమయంలో బలిచేయవలసిన వేదన, బరువై భగ్నతను నీకు 
సూచిస్తోంది. నాకు మాత్రం యథాలాప సరసంలా వుంది సుమా” చిరునవ్వు 
కోసం (ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు కృష్ణుడు. 

(ప్రభూ! మీకేమి సూచించడం లేదా ! మీరేమీ భావించడం లేదా ! అయితే 
య అయితే నేను ధన్యను. నేను ధన్యను ప్రభూ! ఇన్నేళ్ళుగా మీ సాంగత్యమునకు 
తపించి, కనిపించిన తరువాత కూడ దుడుకునయ్యాను. విశ్వంలో యేభక్తుడూ 
యీ దశలో యింత కఠినంగా (ప్రవర్తించడు. కాని నేను ప్రవర్తించాను.అందుకు 
ప్రాయశ్చిత్తం ! మ మహొత్కృష్టమైన లాలన ? ఆహా ! ఏమి యీ దివ్య లీలా 
విలాసం ! ఎమి యీ భాగవత తత్వంలోని మాధుర్యం. కృష్ణా ! నమ్ముతున్నాను. 
అందుకే రాధ జగన్నుత. ఇంత నిబ్బరం ఆమె ఒంటరితనంలోనే సాధించిందంటే 


రొంంగాం aR on Km on SMA oon Kn, NH NA 


శిలావశిష్టంలా పడి యుండడమే భావ్యమేమో! అవును ....నేను....... లోకానికి ..... ప్‌! 


కృష్ణుని పాదధూళి స్వీకరించి కొంతసేపు తన్మయురాలైంది. తేరుకుని అయితే 
| ప్రభూ ! నా దొక చిన్న సందేహం వెట్టిగా అతని కళ్ళల్లోకి చూసింది. 


కృష్ణుడామె ముఖంలోకి (ప్రశ్నార్థకంగా చూశాడు. 


స్వామీ ! “నీపై యీసు జనించిన ప్రతి వాడికి నివు చెప్పే గుణపాఠం 
యిదేనా ? అచంచల భక్తి దీక్షాపరతం(త్రుల కిచ్చే ప్రసాదం కూడ ఎరికి చెల్లుతుందా? 


అంతకు ముందు నువ్యొక విషయం గమనించాలి. “విరక్తి జెందిన ప్రతివాడు 
ముందుగా నా ఆరాధనలో తలపండి వుంటాడు. ఆ మీద నన్ను పరీక్షింపగోరి 
అనేకంగా (ప్రతి కూలతలు సృష్టించుకుంటాడు. చికాకు పడతాడు-బాధపడతాడు. 
ఏడుస్తాడు. చివరికి నిర్మలమైన మనస్సుతో నిమ్మళిస్తాడు. ఎందుకంటె .......... 
ఇంటి చుట్టూ విజృంభించిన గాలి యింటిల్‌ చొరబడనప్తుడు గృహాంతర్భాగమందు 
వెలుగుతున్న బ్యోతికెలాంటి రెపరెపలూరావు. అలాగ హృదయాంతరంలో జ్వలించే 
భక్తితత్వం పైపైని అదలింపులకు చలించదు. చివరికది హృదయాన్నే కాదు విశ్వాన్నే 
కాంతి వంతం చేస్తుంది”. 


మరి అంత ఆగడమయ్యేంతవరకు నిర్లిస్త వైఖరిలో నుండడమే భగవంతుడి 
తత్వమా ? అంతటి నిర్వాహకత్యం మాత్రం ఆయనకు ఎక్కడుందో ! అదోలా 
అడిగింది, 


ఈ అడగడంలోనే లోక కళ్యాణమనే బృహత్తర బాధ్యత వుంది విరజా ! ఈ 
మధ్య విభిన్న దుష్టశక్తులు నిర్మూలించబడుతాయి. “దుష్టశిక్షణ శిష్ట రక్షణ” అనే 
వుందిగాని పదములు మార్చుజేసి, ఎక్కడా వ్యవహరించడం లేదు గదా ! అదీ గాక 
నిష్కల్మష భక్తి ప్రపత్తులలో యేదోవొకమూల యించుక “కుసంస్కారపునలత”' 
నుండి తీరుతుంది. దానినాజ్యాలకే ఎరగావించి శుద్దత్యాన్ని వెలికి తీయడమే ధర్మం. 
ఇక్క దానితొ కొంత సంఘర్షణ అవసరం. దానిని సంఘర్షణ రూపంలోకి తేవాలంటే 


58 


వా. 


కొంతకాలం పడుతుంది. ఈ కాలానికే “నిర్లిప్తత” అని భక్త బంధు జన వాడుక, 
ప్రహ్లాదుని పట్టనేను చూపిన వైఖరి, సంస్కరించిన తీరు ఒక్కసారి ఆలోచించు. 
ఇన్ని సంస్కరించుకొంటేనే బహుకార్య అర్యాహకత్వమ మను అనల నవోరమురద 
భగవంతుడు మాత్రం యెంచెయగలడు ? 


అదిగో ! నన్ను మళ్ళీ ఆటలోనికి దింపుతున్నారు ప్రభూ ! నా మూర్ణత 
తెలుసుకున్నాను. నెను చెప్పుకున్న బుద్ది సమంజసమని సమర్థించుకో వడం లేదు. 
అయినా ! నిన్ను “సమర్హించకేం చేస్తాను విరూ | నీకున్న అన్ని బాధలూ 
హరించుకుపోవడమే నాకు కావలసింది” అంటూ కౌగిలిలోకి తీసుకున్నాడు. 


ఆ ఆలింగనంలో కరిగిపోయింది విరజ. స్వప్షసీమలో యిన్నాళ్ళు విహరించిన 
విరజ యదార్ధ స్థితిని నమ్మలేకపోయింది. ఇంకా యేదో వొకమూల ఆమెని 
క్షోభపెడుతూనే వుంది. సరదా తనని ఆరాధించుకుని జీవితం గడుపుకునే వరం, 
వంశీ ప్రసాదిస్తాడో లేదో ననే అనుమానం కాబోలు కరిగి కన్నీరై గంగా ప్రవాహంలా 
ప్రవహించినప్పటికీ తన పవిత్రత చెడకూడదనీ, వంశీమోహనుడి కరుణ జల్లుగా 
వర్షించి, ఆ జీవన వాహినికి మహోత్కృష్టత కల్పించాలనీ తనలో పప్రార్టిస్తోంది. 
కాని........ఆ ప్రార్ధన ఒక్కొక్కటి వొక్కొక్క ఆశీస్సు అయి కృష్ణుడిలో లీనమైపోతున్న 
సంగతి, అవిరళ విచార వదన, భావహేతుక నిదానమైన విరజ గుర్తించినట్లులేదు. 


అవును ! బలీయమైన భక్తుని భావనలోకి సులువుగా (ప్రవేశించడానికి 
భగవంతుడికి కూడ ధైర్యం లేదు, శక్తి చాలడం లేదు. అదీ ఒక మహత్తు గానే 
భావిస్తాడు........ఆహా ! భక్త జనలోలుడు గదా భగవానుడు |! 


ఆనాటి విరజ ఆ భగవానుని బాహుబంధనంలో ప్రణయమూర్తి ! ఆ స్వామి 


యిరుగుణు 


అలాంటి విరజ కన్నులలో వికసించిన ఆనందాన్ని చూసిన కృష్ణుడు 
ముగ్దుడయ్యాడు. ఆ ముగ్టత్వంలో మెరుపు. ఆ మెరుపుల్‌ దివ్య స్వరూప సందర్శనం. 
ఆ ఆకారరహాత సందర్శనంలో జ్ఞాపకలు కల అందులో అప్పటికే రోథ్రసః 
కలుసుకోవలసిన సమయం మించిపోయిందనే భావనవొకటి .......ఆదే కదలనీయని 
స్పితిలొని - సంచలనం.....ఆ వేళ రాధను విరజలో చూస్తున్నట్లనుభూతి ఐ పొందాడు. 
“విరూ! అనబోయి రాధా! అన్నాడేమొ” అనే అనుమానమూ లేకపోలేదు. అలాంటి 
మాట వెలువడినా విరజ గుర్తించే స్థితిలోనూ లేదు. అదేమి లీలయో గాని, రాధను 
విరజ కుటీరంలోనే చూడాలని వుంది కాబోలు. “ లేశమైనా,” మిగిలిన “యీసు 
' చూర్షం కావాలని వెన్నుడు వేసిన యెత్త్తు......కాకపోతే, కాలహరణంలో ఈ 
పశ్వాత్తాపమేమిటి ? ఈ జాగు దేనికి ? ఈ స్టంభనకు యమునా తీరంలో వున్న 
రాధని హఠాత్తుగా “కృష్ణమాధుర్యం” పిలిచిమేలు కొలిపించింది. కృష్ణా! అని దిక్కులు 
మారు మోగేలా పిలిచింది. ఆ వేళ రాధ! కుంటుంబిని రాధ! గృహిణి రాధ! 
సామాన్య వనిత రాధ! భక్తి శ్వేతార్లవంలో అలలకూడలి రాధ ! కళా |ప్రతిమల్లో భగ్న 
సంచలిత రాధ ! భువనైక మోహన కాంతిలో (భ్రమితాంశువు రాధ!..........నిర్లీత 
వేళా సహిష్ణుత తిరస్కార రాధ!.......చురచుర లాడింది. తనలో విరజా స్వరూపం 
మెదిలినట్టుహించి చరచరానాగింది. 


విరజ ద్వారం వద్ద సుగాముడు (కృష్ణుని స్నేహితుడు) రాధను అడ్డగించాడు. 
గాలిల్లా కుటీరంలోకి భూమన్న. జ రాధ. అయినా రాధ ప్రవేశించడానికే 
అడ్డంకులూ వుండవని పాపం ! సుధాముడెరగడేమో ! ఎలాగైతేనేం ! నిర్లీత 
కాలచోరుడూ నిదాన కాల(ప్రభావుడూ నిల మోహనుడు మాత్రం నెమ్మదిగా 
నిష్క్రమించాడు నిశాంతావరణంలో సైతం తన దివ్య తేవోరాశిని నింపుతూ 
ఫస కృష్ణుడు వెళ్ళి పోయిన ఛాయలు ఎవరికీ అరం కొలది మో! 


రాధామూర్తిని నిలువెల్లా చూసింది విరజ, ఆమెలో ఏ అలజడీ వున్నట్టులేదు. 
Wg ds Kom Ad pon IAs ARM Kn 


అనంతమైన శక్తిగల తపోమహిమచే అలవడే వేదాంత జ్ఞానం విరజలో చోటు 


దైవాన్ని సంస్మరించగా పటాపంచలైన ఆశగా స్ఫురించింది. కలణుటరిన కకం గా 
వున్న పరిస్థితికి ఎ వొక్కరూ చింతించడంలేదు సరికదా ! ఎవరికి వారే తన్మయులై 
పరస్పరం కృష్ణ" మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. (ప్రకృతిలోని ప్రత్య్వణు వూ 
కృష్ణమయమే వారికి. వారు నిలిచిన చోటు ఒక ఆలయ (ప్రాంగణంలా ఉం” 


అం ఇ 


ఎంతో బలీయమైన ఆర్భాటంతో ఓ రమ్య (ప్రతిమను (ప్రతిష్టించి 
భగవంతుడికి అహోరాత్రులు అందుండడం సులభమనడం తప్పే మరి. 


ఎక్కడ భక్తికి మూలస్థానమో ఏది నిర్వికారమై అచంచల భావమనో నిక్షిప్త? 
అక్కడకదలక వుంటాను. ఎవరు దేవుని నీడను విడువక సాధించగలరో...నొకి 
ప్రాపును విదిలించుకోమన్నా వదలని స్టితిలో స్టిరతల్‌ కూర్చుంటానని అంటాడు: 
' విరజ ఆలోచిస్తోంది ఉన్మాదిలా. 


ఏదీ ! ఈ మాట యెవరితో అన్నాడు.......ఛ! సుస్నేహితుడగు సుధాముడితో 
కదూ! ఓ.........ఏమో! క్షణక్షణానికి నామనోరథం మారుతోంది. ఇప్పటిదాకా నా 
స్వామి! నాముందు............ ఆహా! యిప్పుడు కూడ. అహో! రాధాసహితుడై...కృష్ణా! 
నేను తరించాను. ఏకాంత వాసుడవే కాదు. అనెకాంత వాసుడవుగా కనుపిస్తున్నావు. 
అనుక్షణం.....నీ పాదాలు నా కన్నీళ్ళకందడం లేదు ప్రభూ! నేనెలా నిన్ను.......స్వామి! 
మాధవా!నీ మాధుర్యంతో నామనసంతా తేలికగా ఆవిరై పోకూడదు. కరిగి నీ 
పాదాలనే (వ్రక్షాళనం చేయాలి. నీ వియోగంలో. యీ నిర్లివ్త 
సంయోగంలో....సంధిమాటలకు నాఆత్మ మనస్కరించడం లేదు. నిలువునా... నా 


స్వరూపం నీతో లయించాలని. అంతదాకా పట్టువీడని ఏీరజ యీ విరజ, అంతదాకా 


జారి కృష్ణచరణాలనంటుతూనే ఏరజానదియె (ప్రవహించింది. 


61 


“ఆ మాధవ మాధుర్యం. అజరామర పతహోమై భావితరాల కు 
ఉపయుక్తమగుగాక'"'. అంటూ సాగిపోయిందా ప్రవాహం. 


అంతకు (క్రితమే రాధభాదతో విసవిసావెళ్ళిపోయింది. (ప్రేమమూర్తులైన ఆ 
పడతుల మధ్య కృష్ణుని ఆంతర్యం సలసలా కాగింది. వాబానియున ఎరజను 
మోహించిన కృష్ణుడు నదివద్ద భక్తివిరహబాధాపిడితుడై సంచరిస్తాడు. 


నదీరూపందాల్సిన (స్రీమూరియెన విరజ ఒకరోజు శ్రీకృష్ణునిజేరి కౌగిలించు 
కుంటుంది. ఆ స్పర్శలో ఆమె అనుభవించిన “సుఖం” పునీతమై ఏడుపురుళ్ళు 
పోసుకుంటుంది. సప్తసముద్రాలని పేరుగాంచిన సుతులీమె గర్భోన్నతిని చాటుతారు. 


అన్నట్టు పరమాత్మ (ప్రవేశకమూ నిష్కమణమూ అత్యంత చిత్రమైంది.భక్తీ 
శక్తులమధ్య సంఘర్షణ భక్తిని నెరపించి శక్తిని పెంచి అసాధారణస్థాయి నధిగమించిన 
తరువాత అణచుట అత కే చెల్లును. తుదివిజయం భక్తి దైనా-శక్తిలోని నిండుదనాన్ని 
పుంజుకుని కూడ బలహీనమగుటో, పట్టుదల పెంచుకుని త్యాగం దాకా పర్వించుటో, 
పవిత్రతనే నమ్ముకుని నిశ్చలస్వరూపియగుటో జరుగుతుంది. అంతవరకూ “తను- 
మనం” వేచివుండాల్సిందే. ఎంతచిత్రం!” అన్ని (మింగి అవనికి కృంగిన విధం 
ఆలోచించడంలాగ”! 


ఏకాంతంగా వున్న కృష్ణుడి మనస్సు ఆవేదనతో వుంది. ఇలా ఎందరి 
మనస్సులనో అపహరించి వారి పట్ల వైముఖ్యం (ప్రదర్శిస్తున్నందుకు మథనపడ్డాడు. 
గతంలో కొన్ని తలపులు మరుగుతున్నాయి.........రోహిణీ వసుదేవుల సంతానంలో 
సారణుడు గణనీయుడు. వంశోన్నతిని చాటిన (ప్రముఖులు మాత్రమే కాక, యిలాంటి 
వారి మాటువాత్రలు కూడ అనుబంధంగావుండి భగవానుడి జొన్నత్యాన్ని 
పాడుటకుపకరించాయి. చిన్నతనం నుండి సారణుడి తత్వం అంతంతమాత్రమే 
అయినా, కృష్ణుడికి తనపట్ల వున్న అనురాగం గొప్పది. గోపాలనలో అనుక్షణం 
సోదరులకందించిన సమాచారం......బలీయమైన, లోక విదితమైన (క్రియలకు 


రూపుదిద్దింది. బకుడు, శకటాసురుడు, సంహరింపబడునప్తుడు సారణుడు 
న 62 


ఇమ బదన్లా ఎబంఅంయంఆలతము ఆణలట౦ంబిణు. ఇం బిందు గల్లు నా అబంతంం౦ 
కార్యక్రమములందున్నత పాత్ర వహించవలసి వుంటుంది, ఇన్నాళ్ళు నిన్ను 
గుర్తించనందుకు సిగ్గుపడుతున్నాను సోదరా”! అంటూ అభినందించాడు. ఆవేళ 
సారణుడు, కృష్ణా! నన్నిలావదిలెయ్‌. నాకు యింతకన్నా పని గొప్పదంటూ వుండదు. 
ఉంటే, యీత్సప్తి కూడ మిగలదేమొ! అలాగే.......... అలాగే యింకా యీ త్పప్తి 
యేమిటో (ప్రభూ! 


కృష్ణా! అందరిలా నేను మీ దృష్టికి అందకపోవడం వల్ల లోకం నన్ను 
గుర్తించలేదనే బాధకన్నా, నీ ముందు అవిధేయుడనేమోయనే అనుమానం 
యిప్పటిదాకా పీడించినందుకు చింతిస్తున్నాను. ఎప్పుడూ నా కింత మాత్రమైనా 
అభయహస్తం చూపించవెమోనని కూడ నేనెప్పుడూ వూహించలేదు. జగద్విదుడైన 
స్వామి చరణాలలో నేనున్న స్థానం గొప్పదిగానే భావిస్తూ కాలం గడిపాను. కాకపోతే, 
గతంలో నేను చేసుకున్న కర్మ నన్నడ్డగించి ఎదురుగావున్న సౌభాగ్యాన్ని 
అనుభవింపనీయలేదు. ఇప్పటికీ సోదర జన్మవల్లనే నేను తరించాననుకోవడం 
లేదు ప్రభూ! సారణుని కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. 


“సారణా ! నీ ఓర్చు మహోన్నతమైనది. అభిమానేతరులనే పలుకే నావద్ద 
లేదని నివు గమనించిన తీరుకు కృతజ్ఞడిని”. 


ప్రభూ! క్రియలో నానడత గమనించిన తండ్రి అనేక సార్లు నా గురించి 
వాపోయారు. మీకు నివేదించి నాపుట్టువు యీ యుగంలో గుర్తించగలందులకై 
తపించారు. అవివేకిని నేనై వున్నప్పుడు" కృష్ణుడి నిర్హిపతను మందలించి సాధించ? 
ఉచితం కాదని పోరుపెట్టుకున్నాను. అయినా ఒకటి రెండుమార్లు మికు నివెదించడ: 
పడితే, నా నోముకు మధ్యలోనే అంతరాయం కలుగుతుందని తలచాను. దైవికంగా 
ఆయన్నలా మందలించడంతోనే మానుకున్నాడు. కృష్ణా! దేవదేవా! “శుచివస్తువు' 
'గా యిప్పటికైనా స్వయంగా గుర్తించబడినందుకు ధన్యుడిని. ఇదే నేను మొదటి 
నుంచీ కోరుకునేది. 

63 


సారణుడి ఆంతర్యం చల్లగా వుందని గుర్తించిన కృష్ణుడు పశ్చాత్తప్రడయ్యాడు. 


మదనగోపాలుడి మేధస్సు పొగడచెట్టు (క్రింద మెరుపు కలగా మారి, తన 
అశక్తతకి చింతిస్తోంది. అవును ! అన్నీ నిర్వహించడంలో కొంత తప్పుచెశానేమోయనే 
శంక తనకెందుకుందో వూహిస్తే కష్టమే మరి ! 


ఆలోచించసాగాడు కృష్ణుడు. 


“ఆదిలోనే అన్నిటికీ మూలమైన కొన్ని జన్మలు యెప్పుడూ తనతోనే 
సంచరిస్తున్నాయి. అంత్యము చూడగలిగే ఆ జన్మలకు తాను అనాలోచితంగానే 
దగ్గరి వాడవుతున్నాడు. కొందరి పట్ట నిర్మొగమాటంగా, (ప్రవర్తించడం తన కలవాటే 
కాబోలు. అసలీ అవతార విశేషమే అంత. మరి కొందరి యెడల తాను చూపుతున్న 
నిర్లిప్త వైఖరి అప్పుడప్పుడూ పట్టి వూపడంతో తనలోని అవ్యక్తవేదనాభరిత భావాలు 
కదలుతున్నాయి. ఏమో! సృష్టించబడిన యుగమే సృష్టి కర్తపై తిరగబడుతోంది...ప్స్‌ 
! ఎంత పాత్రయినా సమర్థనియంగా నిర్వహించినంత సంతృప్తే మిగలడం లేదు. 
చివరికి యిలాంటి బాధతోనే అవతారం చాలిస్తే అనుయాయులు వగచుట, 
అవివేకులు హసించుట, భక్తులు భయపడుట, అహో ! ఏమని చెప్పగలం” ? శ్వాస 
గట్టిగా వదలి వరుసగా నాలుగు నిట్టూర్పులు విడిచాడు వంశీధరుడు. రివ్వున 
గాలివీచి ఆ నిట్టూర్చులని ఎత్తుకు పోయింది. 


నిను. [సభనే మ వాయువును దిగతత వ్యాప్తంగా వుండి వూపిరి 
నిలిపి, ము మనొవేదనగని...మిమ్ము ప్రసన్నులను చేసుకోవాలని వచ్చాను. కాదు 
ఆగిపోయాను. (ప్రభూ ! మిరే యింత దిగులుపడితే......ఆవైపు చూడండి! నారాక 
కొంత యాలస్యమైనందుకు చికాకు పడుతున్న జనం! 


మాధవమాధుర్వం 


మీ కోసంనేను స్తంభిస్తే.........నా కోసం.....వారు యింకా....నా వంతకాండ్రు 
(పంచభూతాలలో మిగిలినవి) మీ వల్ల ఆగిపోతే.........జనం.........!ఏమి యీ నిశృలత! 
ఎమి యీ తపోనిష్ట మీ యానతిపండి, జగమంతా నిండాలి ప్రభూ! 


కాని యేమి యీ నిర్తిప్తం...! ? 

ఊర సమీరా! కర్తవ్యబోధ చేస్తున్నావు! 
ఏభూ. అశక్రులిర!. 2] అళర్తులరు.! 
“కాదు”! శక్తి ధరుడివే! కాని.........! 


“మో యిష్టం"! 


మెల్లగా సాగాడు మలయానిలుడు వెనువెంటనే...! 


XKXXXXKXK 





 ———— నాము. 
——— 


సకల విద్వజ్ఞన సౌశీల్యమననంలో మహనీయుడూ, మాన నియుడూ అయిన 
మదనగోపాలుడు తన "శృంగార విపంచి“ని మాటి, సూటిగా జన సంచారంలో 
ఎనలేని దిగ్ర్రమను కలిగిస్తాడు. ఆ నాద ధారా వాహినీ (ప్రకంపనలు అనేక 
జీవసౌధాల్లోకి (ప్రాకి, చలనరహిత (శ్రవణేంద్రియాలను జలదరింపజేస్తాయి. శృంగార 
రసభరిత వాసనలంటూ యుగయుగాల్లో ప్రతిఫలిస్తున్నాయంటే, ఆనాటి ఆ విణియపై 
మీటిన “లయ” ప్రతిరూపాలేనేమో యనే ఆనందమూ, ఆశ్చర్యమూ కలగకపోదు. 


గొజ్జంగినీట మజ్జన మాడి మదన సామ్రాజ్యానికి పట్టాభిషేకం కట్టుకున్న 
మురళీధరుడు ్రేపల్లెలోని (ప్రతియింటా చందమామలా వెలిగి పోవడంలో 
తప్పులేదుగాని, వేడి మాటలతో అంతరంగాలు మరిగించి, మరుభూమిలాంటి 
మనసుల్లో మల్లెవనంలాంటి చల్లని అనుభూతిని సృష్టించి మాయమైతే, మనలేని 
గోపసతుల ఆవేదన తప్తు-అనె య మాత్రం పుష్కలంగా అభివర్షించిన 
కావ్యాలు కోకొల్లలు ఇది విరహంల్‌ నిక్షష్యన శృంగారావేదన. ముద్దరాళ్ళను 
మురిపించి, వృద్దురాళ్ళను ఉడికించిన గోపాలుడికీ జగం జేజేలు పలికింది. అందుకని 
అందరికీ అమృత మూర్తిలా గోచరించినట్టు వచించినంత మా(తాన 
సైవిషయూనురక్తులను కించపరచినట్లియని భావించుట శుద్దాపరాధమని 
భక్తజనవాదముగదా ! ఆమోదట. 


ఏ భక్తుడైన శుష్క(ప్రవాదమును సైతం ఒక అత్యున్నత కీర్తికార్యంగా తలంచి, 
“స్వామికృత లీలా మహోన్నతి”నే, సులభంగా చాటుతాడు. శృంగారి-తన దృక్పథంలో 
మెరిసిన పేమలిలాజగత్తును దర్శించినంతకాలమే తృప్తినిబొంది, పిమ్మట నీరసం 
ప్రకటించి యోగి“ అవుతాడు. అదే, భక్తుడూ శృంగారీ గమ్యమొకటే యైనా 


కార్యం మాత్రం అనంతవాహినిని సాగదీస్తూనే భగవానుడి లీలాప్రభావంలో 
కలిసిపోతూనే వుంది. 


(ఆప్రభావం పోతన్ననుండి వేమన్న దాకా భక్తి వేదాంత బీజాల్ని కలబోసి 
పాంథజన హృదయక్షేత్రాల్లొ పరుస్తూనే వచ్చింది. బిగువుగా-బీదగా గాక, పూర్ణంగా 
పరిణతి పొందిన-నాటి "మోక్షనాధక లక్ష్యం" ముద్దుపళణ నాటికి మూరలు సాచి 
బూరటించింది. శృంగారంలో వేదాంతం పెళుసుగా రూపు దిద్దుకుంది. (ప్రేమ 
ఒంటిస్తంభపు మేడనుండి నడిబజారుల్లోకి దిగింది. శుద్దము మిశ్రమమై చూర్లము 
చేయబడి రంగుటద్దాల్లొపెట్టిన కొండపల్లి బొమ్మలా మారిపోయింది. అయినా .... 
సారహీనం అనలేం గాని నాలుగు దోసిళ్ళ నీటితో కలిసే రంగు నలబై దోసిళ్ళ 
నీటితో కలసి పోయిందనడంలో వింతలేదు.) 


భగవానుడు భాగ్యవంతుడని శృంగార రసరాట్టని అనురాగ మూర్తుల భావనైతే, 
ఆద్యంత రహితుడూ, అనంతలయుడూ నిరాకారుడూ అని యోగుల భావన. 
అయితే యీ అనురాగమూర్తులూ యోగులూ అనుసరించే విధానాలు-వ్యత్యాసాలైనా 
గమ్యమునందు "త్పప్తి-మోక్షము“ అనుచోటనే అభిలషించడంలో భేద రహితులుగా 
చెప్పబడుతున్నారు. అందుకే ఒక అవతారానికి మరొక అవతారానికీ మధ్యగల 
తారతమ్యముననేగాక, ఒకే యవతారంలో భిన్నదృక్పథాల్తో సంచరించి, భిన్నభిన్న 
మనో ప్రవృత్తులను ఎత్తి చూపడంలోనే భగవానుడు చూపిననేర్సు ప్రదర్శితమౌతున్నది. 
అదే రాధా, విరజ, కుబ్బ, గోపకాంతలు శృంగారారాధనలలోను, అ(క్రూర, కుచేల 
విదురాదులు భక్తి ఆవేశములలోనూ, గమనించ దగినవాద్లో 


భక్తుడు తన సాధనలో సాయిని మించిననాడు . ద్రవ 
వారలను వొరుసుకుంటూ అనంతుడిలో లయమైపోవడానికి చేసే గట్టి ప్రయత్నమే 
“తపస్సు”. ఆ ఓర్చు, ఆ తపస్సు ఫలించిన మూర్తులలో రాధ (ప్రధమురాలు. కాని 
ఒక్కొక్కప్పుడు రాధలో కూడ అలాంటి బలహీనత ఉన్నట్టు చెప్పి. ఆ మోదట 
అర్హవంతమై-ఫలసహితమైనదనుటలోనే “సాంత్వనం” ఉద్భవిస్తోంది. 


fs 





'శ్రుమిస్తుంది. ఇష్టసఖిలా అనురాగం చూపుతుంది. రతీదేవిలా శృంగారం నేర్పుతుంది. 
ప్రొఢగా శృంగారపు మలుపులు దిద్దిచూపుతుంది. భక్తురాలిగా కృష్ణతత్వం 
ఉపదేశిస్తుంది. చివరికి తనకు తానుగా ఇళాదేవిని కృష్ణుడికి ప్రియురాలిగా 
సమర్పిస్తుంది. తరువాత బాధపడుతుంది. ఈ బాధ .... యీ మార్పు ఎక్కడనుండి 
ప్రవేశించింది? అనే ప్రశ్నకి సమాధానం తనకే దొరకలేదు. అదే పైనజెప్పిన ఆమె 
“బలహీనత” కావచ్చు. అనుక్షణం కృష్ణుడిలో జీవించే తన ధ్యాస ఎక్కడో 
దూరతీరాలకు తనని విడిచి పోయినట్టుంది. 


ముగ్రయైన ఇళాదేవి కృష్ణుడితో శృంగారలో కాల్డ్‌ విహరించి పూర్ణశృంగారిణియై 
య . రాధకే ప్రబోధించడం మొదలు పెట్టింది. ఒకనాడు. 

“రాధమ్మా! స్వామి నివాసం సర్వజన హృదయాల్లొనూ వుందన్నావుగా! ఇప్పుడు 
యేజామూనన్ను విడువడమే లేదుకదా”! అంటూ అమాయకంగా (ప్రశ్నించింది. 
అందుకురాధ చిన్నగానబ్బి. 


“నేనెవరికైతే కృష్ణబోధామృతం (త్రాగించానో వారందరూ మొదటిసారిగా 
నన్నడిగిన ప్రశ్చయిదినమ్మా! అంటూండగానే ఇళాదేవి తానిదివరకు విన్న భక్తుల 
దశలెట్టు పరిపక్వమైనవో తలచి, వారి పూర్వస్టితులు షృృతికి తెచ్చుకుంది. అయినా 
ఆమెకు నిండుగా యేమో బోధపడలేదు. కొంతసేపున్న తరువాత గంభీరంగా. 


అంటే నెనూహించినంతమెర స్వామి ....... ! ఆగిపోయింది. “తప్పులేదమ్మా! 
అది సహజమే. “వినడానికీ, ప్రత్యక్ష సహచర్యానికీ మధ్యజరిగే సంఘర్షణ అది”. (క్రమంగా 
అదే అర్హమవుతుంది. అంటూ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసింది రాధ, 

ఇళాదేవిలో సత్యభామ ఛాయలు ప్రస్సుటించాయి. ఏమో అర్థంకాక దగ్గరగావచ్చి 
కూర్చొని రాధముఖంలోకి ప్రశ్నార్హకంగా చూసింది. 


అప్పటిదాకా శ్రీ కృష్ణుడు ఇళతో తిరిగిన వేళ, విశేషాన్ని తలచుకుని, కొంత 
చింతించి స్థిర మనస్కయైన రాధ, ఆమెదగ్గరగా అన్ని మరచి ప్రశాంత 
చిత్తంతో యేవేవో చెప్పింది. 
. 68 


మారవమాౌధు ర్న 0 


ఆ చెప్పడం తనలో తనకు ఎదురుగా కూర్చున్న ఇళాదేవిలో ఏమి మార్పు 
తెచ్చిందోకాని పరస్పరం కౌగిలించుకొని వొకరినొకరు ఓదార్చుకోవడంతోనే 
చాలాసేపు గడిచిపోయింది. 


య న య వ 1 


“సాంత్వనం” అంటే స్థూలంగా ఓదార్వు అనవచ్చు. ఈ ఓదార్పు పరస్సర 
సంభాషణతో ..... చెప్పడంలో కన్నా తనలో తాను పశ్చాత్తాపము పొంది, ఊరట 
జెందడంలోనే (శ్రేష్టతవుంది. 


పారిజాత సువుకలవాంలో నత్యభావును, మధురలో కుబ్బనూ, 
మధురానగరినుండి వచ్చినపుడుగోపభామినులనూ, స్వయంగా తన తలిదండ్రులను 
కృష్ణుడు వోదార్భడం మన దృష్టికందే అంశాలు. అలాగే ఇళాదేవిని కృష్ణుడికి 
సమర్పించిన రాధ-తన కళ్ళలోవున్న వెలుగునూ, తన సర్వస్వాన్ని సమర్పించి 
నట్టు, పోగొట్టుకున్నట్లూ బాధపడి, చివరకు ఎకాంతాన్ని భరించలేక, యేడ్సిందని, 
ఆ కోపంలో “కృష్ణుడి నేంచేస్తానో చూడమని” (ప్రతినలు కూడ చేసిందనీ -- ఆ 
వెంటనే నీలమోహనుడువచ్చి ఆమెననేకవిధాలుగా వోదార్చితేనే ప్రేయుడగు కృష్ణుని 


వక్షస్తలంపై వాలిపోయిందలీ స్త ల! 
ణి రూ 


నేనూ నా సర్వస్వం కృష్ణుడిలోనే వున్నాం. ఆయన తృప్తికోసం నేనేమైనా 
చేయగలను. అందుకే తనకిష్టమైన ఇలాదేవిని, “నాచేతులతో సమర్పించే భాగ్యం 
నాకు కలిగింది. ఇన్నేళ్ళుగా నేనుచేసిన తపస్సుకు ఫలితంగా నాలో ఎలాంటి 
యీర్యా ద్వేషాలుత్సన్నం కాలేదు. చాలు (ప్రభూ ! ఇప్పటికే ధన్యురాలిని. నీగురించి 
చెడ్డగా వూహించేవారి సాంగత్యం కూడా నాకు కలిగించకు. కలిగించినా వారు 
నాచే తిరిగి ప్రభావితులయ్యే విధంగా నన్నుమలచు. అంత ఓర్పు నాలోనింపు 
ప్రభూ”! అంటూ నిరంతరం చేతులెత్తి యాచించే “రాధిక” హృదయంలోకి 
భగవానుడునేర్సుగా నింపే తృప్తి ఫలితార్థం “ఓదార్పు” గా శ్రేష్టం కాగూడదా? ..... 


అలా ఆమె ఆనందానుభూతిని పొంది, “తన సర్వస్వంతో నింపిన కలశం 
వొకటి, జగత్తును కోటి దివ్వెలతో వెలిగించే సౌదామినిలా చిత్రించుకొని, 
అనంతలయుడైన భగవానుడి చరణసన్నిధిలో వుంచగలుగుతోందంటే” మరి రాధిక, 
ముందుగా సాధారణగస్తీయె, పిదప (ప్రభువునర్దం చేసుకుందనడం వుచితమా? 
కాదుకాదు. రాధ కృష్ణుడి జన్మజన్మల ఆరాధకురాలు. కృష్ణుడురాధకు, శాసించగల 
అనుపమాన శృంగార రససార్వభౌముడు మాత్రమే కాదు-చెలికాడు-సరసుడు-దేవుడు- 
సర్వస్వమూను. సర్వము అంటే-రాధయే స్వయంగా వెదకి పట్టుకొని సర్వస్వంగా 
జేసుకోలేదు. ఆమె ఆరాధనలో ముగ్గుడై తానుగా ఆమెలో జీవించి నిండిపోయాడు. 

ఆ ప్రణయం .. ధరించిన వస్త్రం లాంటిది. శాసించే శ్యాసలా ఆగిపోనిది. 
కర్ణుడి శరీరకవచంలానైనా విప్పరానిది. తుదకు వజ్రానికి సైతం భిదించనలవి 
కానిది. క్షమా రహితమైన కార్యానికి తానెన్నడూ పూనుకొనలేదు. అందుకే ఆమె 
నోదార్భ వలసినవారు భూమండలంలోలేరు. “అన్నిటికీ తనలోనిండిన (ప్రభువే మూలం. 
తనచేతయేది చేయించినా దీనిఫలితం ఆయనకేచెందుతుంది". అంటూ నిటూర్చేద్‌ 
కాని, ఆమెలోవున్న నిర్విణ్ణత అప్పుడలా మొండికేసినా, పిదప తనకర్తవ్యంతో నిండిన 
కార్యంకూడ భగవానుడిని ప్రసన్నుడిగా చేసుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందని 
నమ్మేది. అదీ రాధాస్వరూపం. రాధా! అనేపిలుపుకు అర్దం, “రాశిలో నుండి “ధా' 
'రగా నిరంతరం సాగిపోతూ దివ్య (ప్రేమికులకు ఆదరంతో పంచే అమృతాంశుఫలము. 
అనడం తప్పు కాదు. 

భాగవతులనబడే మధుర హృదయులు సైతం మంగళగీతానికి ముందు 
స్తోత్రమూ, వెనుక అభ్యర్థనా వుండకుండా భక్తులు కాలేదేమో! అందుకే ముందుగా 
సిద్దం చేసుకు పూజా తతంగమంతాను. 


సామాన్యుడికి ప్రశాంతత యెర్పడాలంటె, దేవుడి ముందు ఎన్నో ఉచితమైన 
వస్తుసముదాయాన్ని శుభ్రంగా చేకూర్చాలని, ఆసేకరణలో చిత్తశుద్ది అవసరమనీ, 
అన్నలభ్యం కాని పక్షంలో కొంత విసుగూ, ఓర్చులేకపోవడం స్పష్టమేననీ, నమ్మకం. 


70 


నూధవమ్తాఢుర్లం 


న 
A: 46 


న. "హోత, మీలో టట నీరోకారుని EI 'కూర్చులత్రో 
పనిలేదు. త్రనలో' ఏలాంటి లోపమో వున్నట్టు! హవీతపడు. అందువల్ల (ప్రతిఫలాే పేక్ష 
లేనివాడు యితడే యనబడుతున్నాడుః అన్నిటోమించీ (ప్రతిభ, నిండుదనం పూర్వ 
జన్మసుకృత్న _సమ్ముప్తాద్యర్థ కావాల్సి. జబిటిక్వి, తోడుగా. -సమర్శసిపై నైేర్లుకొనిన 


59 
రే న్యా, 


స్హానమూవృండాలి. ఆమోద .కభ్ఫేసన. హీర్గన యు న 


- తే న్‌ న. |. 
Re Fes శో Sy బ్‌! 


Ere ene 


గ్‌ 
ges 





ము Es ఆధునిక్‌ మాన్ని పులుముకునే. — రాకకు. పనిలేదు. అమె: 


వ క క దా) కే ఫా 


సుందరి అపుస్పఖగత్మున్ను న్రిలిపివేస్సి నిరప్రంగాన్షండి, సృష్టి. “లయకారుడ్రిల్లో.. 


ణ్‌ we: చూ vere 


నకేమ్లో తెలియనట్టు స్పంచ్చరించ్లగ్లలద్దు, పంచభ్లూత్తాలే- ఆమైక్లు. నిదానంగా. చెప్పగల, 


సాపు? గలవి పారే. తనకు, హీనులు. ,లందులోనే ఒక్కొక్క ర రూపంలో వొక్మాక్క 
సరన్‌ 'పభువు కనిపసాడు. " కద్రీతిపాడు. శాసిస్హడు, అన్ని. కృష్ణా! “అనే 
మధురన్వనంలో మిళితం చేసుకుని అనాదిం. యమునా * “తరంలో, 
తమ్షాలవృక్షన్చాయల్లోన.:అర్హనిమాలత: నేత్రాలతో అలా సడ అలో... | 


ఇ న్షోక్షణాలు.? శి ర న PO ల్‌ రోజాలు క ON న యముగ్గాం ony వ. టం ss య 4 క దిగ పోతాయ్రై.-: 


సంస్మల్రక నరవ ధీక తగా సోగ నో తప సతో రోధ్ధకో హాందీన అరు భక చెప్పరానీదీన' 
ఆతనికి అ మహాజందరలోోజలయకితి శనీరత ' 'సతొతేకు శూసుకుపోయండే: 
గాలి విరాజ యత్రభళల్యోభమనటచల్సేద్యు ఆబొంజప్తుడ్కు తననెవరూ టట్రారుస్తోడుగు 
నీలమోహనుడు తప్ప. ఇలా దైవికంగా పొందినా అదడ్షి-ఫొళత్వనమ్హేషమురి. భౌాతీకఠప 
మాట్ల !! అంద్లుకే లర్లిస్తామాన్యుల్లలో కి క చ్చుక్లు ఏ ఫ్లోధాల్బన్లి మలచిన త్లీరుగనకనే, 


గ" నే. లై 
wey as: PR చలన ను (1 


బాహ్య స్వరూపంతో కూడింది, కాని, “జ్లంతస్థాంగ్గర్యచు సాయర్యర దాన్లిచ్చే. 
ro A ERE 


Sn హిధ్యసే నప్పటికీ న సాంతం" శీంక్వీనమే. షంతందుకుళ క్ర “అనుభూతిలో 


పప్పు నూ రూపమే సాంత్వనం | 


వలెనీను 
కా. 


అనూహ్యంగా ఆయన్నుండి పొందగలిగే ప్రతి సంతృప్తిలోనూ ఆయన ఓదారు 
ఛాయలున్నాయి ..... ఆ ఛాయల పర్యవసానమే మరల త్త... నం! 


XXXXXX 


“ కలతపడిన హృదయం విలవిల్లాడి తేలికపడి, కొంత సేపటికి పొందే ఆనందమే 
ఆనందం. ఆరాధనలో విసుగూ నిరాశా..... ఆ తరువాత ఆశ్చర్యమూ సంభ్రమమూ 
కలిగితేనే చివరిస్తాయిలో ఆనందం వెల్లివిరుస్తుంది. దానికోసంచేసే ప్రతి పనితోనూ 
దైవానికి సంబంధం వుంటుంది. కొంతకాలం అది ఆయన నిర్తిప్తతకు గురైనా, 
చివరికి చక్కని ఓదార్పులో సంగమిస్తుంది. ఆ ఓదార్పువలన ఉద్భవించిన తృప్తియే 
సాంత్వనం. ఇదిసత్యము. (ధ్రువము” అంటూ దేవకివసుదేవులకు యింకా ఏవేవో 
ప్రబోధిస్తున్న నారదుడితో హఠాత్తుగా 

“అందని అమృతఫలంలా, కన్నయ్య మాకెందుకు దూరంగా వుంటున్నాడు, 
చెప్పగలరా”? అని దేవకీదేవి అడిగిన ప్రశ్నకు వూపిరిసలుపలేదు నారదునికి ......... 
చివరికి, .... తల్లీ! “పాలన” కోసం స్థలం మార్పించుకున్న ఆదిదేవుడు, కృష్ణుడుగా 
మో సాన్నిధ్యంలో నిండుదనాన్నే మిగిల్చిపోయాడు. ఆ తరువాత మో తపోమహిమకు, 
ఆవేదనకు (ప్రతిరూపంగా (ప్రతిరోజూ మోకళ్ళల్లో కనిపిస్తుండగానే దూరమయ్యా 
డనుకోవడం శుష్కం కదమ్మా! 


మహర్షి! దూరమంటే ఎక్కడికి? “మారాతలిట్లున్నాయనే” గోప భామినుల 
తాత్కాలిక నిట్టూర్పులు చూడలేక, “భక్తజనలోలుడుగదా! అని ఎంతచెప్పినా 
వినిపించుకోని యీ భామలముందు కొడుకు అశక్తతను ఒప్పుకొక తప్పిందికాదు. 
(అశక్తతంటే ..... వారి దృష్టిలో తృప్తిపరచడంలో కొంత జాప్యమనే అర్దం.) నాపరిస్టితిలో 


ONY We చాలా wie ans >» 


భ౦ంబలక అలా వాదనకు అగ ౩ ౦6౦ జుబబుబబ్ఫులను ఇదం బయడంల 
తప్పులేదు. కాగా అన్నిటిని నిర్వహించడంలో ఆమా(త్రంలోపం దైవంలో 
వుండవచ్చుననే విచక్షణ యే వొక్కరికీ లేకపోవడంలోనూ తప్పు లేదుకదా”! 
అంటూవసుదేవుడు శూన్యంలోకి చూశాడు. 


ఆయన మరోలోకంలో సంచరిస్తున్న ట్టున్నాడు. 
a 9) 


“ఈ తల్లి దండ్రులనే కదిలించివేసిన సంఘటనలు కూడ గోకులంలో 
వున్నాయన్నమాట” ఆశ్చర్యంగా దేవికీదేవి కళ్ళలోకి చూశాడునారదుడు. 


సన్ననినవ్వుతో ఆమెయెంతోసేపు మౌనంగా వుండిపోయింది. ముఖం 
గంభీరమై, ఎంతోసేపు అలాగే నిలిచిపోయిన కళ్ళతో, వయసుమళ్ళిన. శరీరంతో 
వసుదేవుడు ఆవిశాలమైన పచ్చికపై పడుకొనివున్నాడు. పూలకోసంవనంలోకి వచ్చిన 
గోపికలు విరిని చూస్తూనే వెళ్లిపోయారు. 


“అభయం” యివ్వడంలోనే ఆలస్యం జరిగితే అంతలా నీరసపడి పోయేవారు, 
సత్సలితాల్ని చూడకుండానే ఆవేశపడుతున్నట్టున్నారు. సర్వవేళలా ఆప్యాయత 
9 ౯ 
నింపుకుని వొక్కరిపట్టనే భగవంతుడు నిదానంగా ప్రవర్తిస్తే, జడత్యాన్ని జీవంతో 
నింపడంలో పరిపూర్ణంగా ఓడిపోతాడుకూడ. అలాంటప్పుడు హిమాలయం, మేరువు- 
ఇత్యాది ఉన్నతగిరుల పుణ్యప్రదమైన స్థలమహిమల్ని గణించే శక్తి సామాన్యుల 
వూహకందదు గదా”! నారదుడు సాలోచనగా అన్నాడు. 


“అందినా అందకపోయినా వాని మహిమ (బ్రహ్మాదిదేవతలెరుగుదురు. 
అతిసామాన్యులకు ఆ-జ్ఞానం-వాని జొన్నత్యం తెలియకున్నా కొజుతలేదు. ఎటొచ్చీ 
కృష్ణయ్య లీలామృతమే దప్ప, ఈ ద్యాపరయుగ ధర్మంలో అన్యమును 


కాంక్షించనివారీ నామాన్యులు. వీనిలో మిగిలి పోయిన అస్తికతే వారు సర్వదా 
కోరుకునేది. ఇందే అణుమాత్రమైనా వారు అర్హం చేసుకునేలాచేసి తృప్తిపరచడంలోనే 


73 


త్‌ బాధ్యత సరద. 'అంతకన్నా' పేద్దగా-మనం' ఆశించినా, వ 
వ అంటూ దేవకీదేని es a ne లే. న se a 


. నిజమై $చఫీనప్రప్రలినం' అనేమాట 'తటుంచ్లి, నారు ఆశించినదీ "కక 
కణ కాలం  తూకంచజంతోనే" సతపోదు” నిండుగా అభయం ఘస్తూ వారీ 
మూగతనాన్ని అశాశ్వతం చేయడంతోనే' సిలఫర్లుని బాధ్యత పూర్తవుతుంది నారదో 


or 


'! వసుదేవుడు ప్రశ్నార్థకంగా చూశాడు. క ల వప చసన 


 మోరీద్దరూ =ల్రనేభాటల్లో కన కాగా! అంతటిపని. చేయగల శక్తి 
త్ర న లేదనికాత్సు గత్గానుగ్తత్త కాలసరబుంధమైన, యోచనను చేయడం; (అంటే 
కొంత గణన, కొన్హాల్ల. _ఎవ్లరైవర్తి ఫట కయాప్తాళ్ళలో 
మనల్ని పపందరేదేకద! అలోమెప్పందిన ౩ నాడు అయనం (వర్షించి) 
అరిటీరొపై' చల్లని, జల్లులే కురిపిస్తుంది. కాని. తన్లాడు 1 శిక్ష- రక్ష' లక్షు 'అర్థాల్లు 
పోయి, కేవలం ఇన్నిటి “రక్ష” అనే పేరు ఏ మాత్రమే మి మిగులుతుంది. ఇది whan 
సాధ్యత? వన 1: సను ge వర న. స rapid SE 


“హ్మోరదని "అష 'తదంపీతులు' స్టో మాటలు కా మానం 
వహిరచాకు 9 నిజమో త స్మ భోవన హరి పంతరోరతరోల్లో' మెరిసీ' మాయ మయుంది: 
అలొ' సత్ర "సెపు హరః “ఆక్కడే నిళ్ళలంగా "వుండిపోయారు. క్రుంగ 
సమాధ్యవేస్థతోకి 'ఊరుకున్నట్టుగొవున్నారు: 'కాలరషువరిక్‌ తెలియడరలేద్వో: నారదుడో 
“మరినాకు3 సెలవిప్పించండి" తనేవరకు' 'యూలోకంలోకి” రాలేకపోయారు. £ 


కనా ద్రిడ సరధ్యారుణ కిరణాలు పచ్చికటయలుపై స్వావ్టడ్రీః పంగోరుపూత 
పోస్తున్నాయి: 'వైప్రా టపైనున్నప పూలు ఆకిఠణాల్లో మెరస్‌? "తమలో: వినూత్న వర్ల వరములను. 
సంతరించు* 'కుంటున్హోయు. ' "పక్షులు గ్రోండ్రకు అంప. ప్ర పమ్మి 


శా లి 


ప్రభూ!" న. 'చేరుకునో వురటాయి"[4 తనీ" 'ద్వక్రీదపి" a 
గుర్తుచేసీంది. “పదో అరమా లేదన వసుదేవుని చేయ' పుళ్ళుకునీ సడస్తన్నేపకదు. 


4 


మంచుకొండ నాన్నా 


ల య = 
Wr. 1. న Ee 
క రై 


త టన ఎంటున్న 3 నోయుడేవుడు: వేగాన్ని పళని: 


క Be 


గొ 


య. విడిచిన. సంగ్‌, నిర్మలమై, చుద్రుని. రాకకై.  'సదిశిచూస్తోంది.. 
భహ్హళ్వప్తంచమి; రాత్రి. 'గనకనేమో. శొంత్రకాలం. “ప్రకృతి చిమ్మర్తీకటిని, భర్తించింది. న 


. ఇం వ 
ఆ ఓ "pre Sow yp TE HU et - eg. ey 
XXXXXX లం న ప న 
పలల చన ఆ వ్‌. కు తా శల |. శ్‌. 
ర! hole అజో ఖల ఆం ఆంత అలలో ప బు న ప ఉం 
టై ' 
sh 


తూర్పు! దిక్కు * సరస పతర కర 'మరికొంతో' వ. 
యాదవనగరు' శ్వేతద్వపమై ప్రకాణించింది.:.. అజరు! జ TE 
“Fg తర ను 'చీకటీవేలుగుల"'కలయిక: “కొలరిలోనే కమనీయ" మూర్త" 
కర్తవ్యమూ చేష్టలూ వున్నాయి. అర్హం చేసుకోలేని పోతుల అహా" 
అసరతృప్తినీ. పసృష్టించుకుని. బారీపీళటీం: సహజం!  నిశ్ళాతింగ్యాసాల్యే సర శం 
తుకుదుపుకళవలికచదు:జోలింబీన్‌ . నాడూ గభక్మంలో: పొదుకొనవున్న" న్నష్టోక్షాట్ర్రష్‌ 
విరిగిపోయి బిహ్గమ్యాల చేరకల్నోకాతతఆఅతస్యోన్నీ 'సోకదుతుంది. ఉనాడు మళ్ళీ: 


శ 
చీ 
శత చ ఇక్క 


అవగ్గాహన్‌: త్రోపితచి తసరతృష్తిల్నో ముదుగుత్తులపీళ శమయరగద్టు[ TEE 


నైర్మల్యంలేని నవి" యిష్టుడూ “ఆశాజీవి సో క సాం 
కూడ" మగులుతోయి: త'నైర్మల్యసోధకః [కోసం పరిపోక్షతీకోవాఠి: 'పఫరిప్లూక్షతలో 

పక్ష! ఎరత మాత్రమూ ఉద్భవించు... నిలువరాదు: పరము నైస్టికుడు? 
ల తన 'మూల్యోస్టి ౫టిళచిన నాడే'అదిసాధ్యమవుతుంది. 
నిర్చివేషంచేసేజ ఆ? నాధ నలోనేః పరమాత్మ" జల్ళనర ఆపక: అభినూరదీ':: 
అభయహూస్తమస్తుంది... ఆశ్రోశించన్షలనిన జోశమారిపోంయకఆనందిరేచే:: మార్గం . 
నోచరమన్దకుంది్య్నుత దశలో .సంలీన్లమ్మైపంతో కాలంగా. 'తనవాడుగా: భ్రమించి. 
తప్పునుతెలుసుకున్న సత్యభామ చివరికి ఆ అనంతరాశిని కనుగొని, ఆయన, 


అద్భుతనాటకానిక లొంగిపోయి. ఆశలు వదులుకుని యిలా అంది. 

కృష్ణా! “యీ పుణ్యక (వ్రతమెమొోగాని పూర్వజన్మఫలితాల్ని శాశ్వతంగా నా 
కళ్ళయెదుట ప్రతిఫలింపబేశావు”. 

“అది నాతప్పుగా నీవు భావించినన్నాళ్ళు నవ్వ కాన్ని కదిలింప నాకు శక్యము 
కాలేదు సత్యా! ఇందెవరితప్పు కాకున్నా కొన్నాళ్ళు మనం అనుభవించవలసిన బాధలు 
విధిగా అనుభవించాం. తప్పదుగా"! అంటూ పెదవులపైనున్న చిరునవ్వుని 
మరింత పెంచాడు కృష్ణుడు. 

నిజమే (ప్రభూ! నీలో ప్రతి కదలిక ఒకనిర్లీతమైన కార్యసాధనకే 
ఉపయోగపడుతున్నదన్న సత్యం యెరుగని మూఢులకింత కాలంగా తగిన శాస్తినె 
చూపించావు. ప్రత్యేకంగా నా పట్ల చూపిన వైవిధ్యం కథకుచెరిగిపోని వెలుగు కదూ! 
అంటూనిట్టూర్సింది సత్య, 

పిచ్చిసత్యా! జీవన ప్రమాణం ఒకేరీతిలో ఆనందంగా గడిస్తే నికు నేను 
తెలిసేదెలాగ? కొంతకాలం నీ జొన్నత్యాన్ని గని లోకం కూడ వూగిపోయింది. 
ఆవూపులో నేను నీకు నిండుగా కనిపించినా నువ్వుకూడ నమ్మలేకపోయేదానివి. 
అందుకనే కాలం నెమ్మదిగా మార్పులకు తావిస్తుంది. తారుమారులను సరిచేస్తుంది. 
అంతవరకూ నిరీక్షించవలసిన బాధ్యత మో. అందరిపైనా వుంది”. 


అంతే ప్రభూ! “రుక్మిణీదేవి విషయంలో నేను పొరపడ్డానని ముందొకసారి నా 
మనసుకు తట్టింది. అయినా బలీయమైన కోర్కెలు అహం- నన్ను ఆ వేళ 
నిలువనియలేదు. ఆ పరమసాధ్వి తానుముందుగా పందిన అనుభూతే యిప్పటిదాకా 
దాచుకుని మోసన్నిధిలో పసిపాపలా, పుణ్య సిద్దిలా, పరమయోగినిలా మసలుతూం 
దంటే... ఆహా ...... యింకా యోచించలేకపోతున్నాను కృష్ణా! ..... స్వామీ! ఆ(ప్రసాదమే 
నాకు ముందుగా దొరకనందుకు చింతిస్తున్నాను .... ప్చ్‌! సత్యభామ కళ్లలో నీళ్లు 


నండోయు! 


మాధవమాధు రం 


“జన్మించిందిమొదలు యిప్పటిదాకా నికది అందలేదు సత్యా! అందిన దల్లా 
కళ్ళయెదుట జరిగే సంఫుటనలపై అధికార, శృంగార, ఆహ్హాదపరమైన 
పరిష్కారములు. అవీ చేజిక్కని పక్షంలో (ప్రతీకారాలు....! వివేచనలేని కోప 
ప్రదర్శనాలు. 


“కృష్ణా! భరించలేను. దయచేసి ఆచెప్పడం ఆపుస్యామి”! ఆమెస్వరం 
జీరబోయింది, 


“అదిగో! అందులోనూ అధికారధ్వనియె” కృష్ణుడునవ్వాడు. 


సత్యభామ కళ్ళల్లో నీళ్ళునిలిచి, ఆమెలోని పశ్చాత్తాపాన్ని ద్విగుణీ కృతం 
చేస్తున్నాయి. కొంతసేపు ఆమెలోవేదన, అతనిలో కుతూహలం చోటుచేసుకున్నాయి. 
రుక్మిణి గురించి ఆమె అర్హంచేసుకున్నంతమేర వూహిస్తే ..... శ్రీకృష్ణుడికి మరోసారి 
నవ్వుకూడ వచ్చింది. 


ప్రభూ! మీరెంత నవ్వినా నాలో యింకాసెగలూ మంటలూ పుట్టవు. నాచిన్న 
తప్పుతో నా చరిత్రకే మచ్చ తెచ్చుకున్నాను. భోరునయేడ్సింది. 


లేదుసత్యా! రుక్మిణి యిలాంటి అనుభూతిని పొందిన రోజులు ఈ జన్మకన్నా 
ముందు జన్మలోనే అధికం. అందుకే నింపాదిగావుంది. “ముందు” ఒకసారి 
తలచుకొని ప్రస్తుతాన్ని మరిచే(స్తీమూర్తికాదు రుక్మిణి. ప్రస్తుతాన్ని ప్రత్యక్షంగా 
పూజిస్తూనే పరమపదాన్ని చేరుకోగలమహాసాధ్వి. ఆమెకీ ఓదార్పులు గాని, 
ఆశలుగానీ, అవి అందని పట్ట రవరవలు గానీ లేవు”, 


“అందుకేగదా ప్రభూ! ఈ యుగానికి కొన్ని మూలవిరాట్టుల వంటి పొత్రలు 
సృష్టింప బడ్డాయి. అవి అన్ని రాళ్ళవలె పడివున్నట్లే భావించినన్నాళ్ళు వానికి 
తిరస్కారాలే ఎదురవుతాయి అని (భ్రమించాం. కాని వానిలోని సమ(గ్ర స్వరూపం 
తెలుసుకునే సరికే మా జీవితంలో సగభాగం వరమై పోయింది” పశాతాపంతో 


“సత్యా! 'చిన్నత థరలో'!' .. సిద్ద "నిషా రెదుడరు కొందరికే; సోధ్య 6 అప 
అవసర మన్నచో ట్ర సార్ధం క్రో సం, 'లోకక్షళా ge పేరున. వొ ళ్ళు సృష్టింపబడతౌరుక 
వారితో జరిగే, కథల | ఆధారంగాలేః వారిక్రర్తిదిగంత్రవ్యాప్తే మవుతుందిమ్మియహోః 
యదార్ధంగా “సిద్ది”ని పొందేదశ, వయసు నీకిప్పుడే గదా”! అనునయించాడు కృష్ణుడు 


"2 ఆంమ్హాటలు. ఆమెను: నింథుహ్మడయం తనో దార్భి నట్టుక్మాయి: సత్రృరోదార్చతే 


సత్య మంలో నిర్మలమైందని” కృష్ణునమనసు గ గొణిగింది, వ 


“అంటే నావభుస్సుకిడ్త సరిపోయిీరిద్గా'ప్రభూఓ ఆహా ను ఈ నేను 
అరం. చేస్త మ వమ _నిన్ఫదం. (ఫ్రక్షట ంచ్లింద్ది వ్య 


న్స ' 
if 


హ్‌. 
Ee 


అర్దం స్టుకు ఏన్నావు? చాల్లు' LL ఓ.తృప్తీగ్గా *జశీర్ణ దింగినట్లని పించింది 8 జమెక్సు wa 


న్న 1 శన్ళలంగ్లా ప్రసన్షవధనుడైన్రన్న శ్రీకృష్ణుని చూసి నెమ్మరధిగా: వంగ పోదముల్తలటి 
నమస్కరించింది. ఇప్పుడామె సజీవసౌందర్య రాశిలా, వున్నాననుకోళ్టడఠ లేదూ: శుద్ద 
పలల లు ధరింబ్లి, .పవిత్రన్లది. తీరంలొ, - వృమ్చికల్త్నా నిండ్లిన మం ద్లర్లన్లాటికలో 


కృష్ణస్వామిని సేవించే య్లోకినిల్లా: త్రన్మయ్ము] ర్రాలైన్లంది, (అమ్మె హ్మదయ్లనుటల్లో 
నిండిన “మాధవ మార్ధుర్వాన్నెంతో” కాలం తృప్తిగా 6 అనుభవించింది. 


కు 
గ్‌ 
టు క చాచి 3 cera 


“అతి ణ్‌ 
Suh శ 
ణం “nT 
Pp tery అ eh 
ల అ 


వుని. ఆయన యెల్తీన్ల. కౌగిలిలో, మె పంద, కర్చిస్రోయింద్లి ఫ్‌ 


| షు 


వేళ ఇసుక నడ నామ వారిక్సి, ప పరర, . చెచెటలత 


- Neue he మ షి 
లో స యన 


క లా wire | “a co కం టల 
న ల వ pee జ a pn య న్‌ 4 om తోక ల లం లి 
qn x i యం ర్స RE 1 జ a ast Ye rms 
. | ళ్‌ ong ee ళు. rt tem tres | ప చా oa a Dn ప ie ఒత్త టా న్నన 
H క 
or 


plas i Te Tat os? “ము 


| 
iit 





శాం 
రన man లీ 
wlan ae ళ్‌ 
[రా యు ఆ 
న . 
ళ్‌ / 
wie 
డు. మ పి a Dr కష at : 
Se Ra నటం జ అ లు సు వ్‌ నాజి HE 3 a క 
క a we an లో ఇట ~ + ఉల క న్యా అ వ te / 
క్‌ ఏ కా గ్‌ వలా gr = ఆ క ~ ౬ ~ 
క కలం కల |. న్‌ అసి 
న ప 
స ఈ 
పున pa Gas 
ఫై br వ. నాన గం. జ ni ne యా డా 
॥ ॥ 
న ఎమ 
నస ఖం bet గ 


“విషన్‌ సంతో సకాల: జలు త్రమే. పాపను. వర్యిరినరిత్త షే మేర స్పష్ట 
' వ్యాపించేవుంది. దాని సమ(గ స్వరూపం త హాలూకు అన్వేషణ ప్రతి యయేగంలోనూ. 
మానవుడు! సాగిస్తూనే ప్రుసషడు! * పురేతో కొరత సాధ్రిస్తూనే" వున్నాడు: "అందని 
డీసీ: ఆశీ తరసా పూహౌంచిక నలిని ఇ తృష్తపదడరలో 1 తనకు 'కొరేద్రరి' సపకారమూ' 
జ్ర పోజ్సోహామో మహో తెభైస్తుయగానషవర కొందర తిట్లూ 'తపనోర్థాలో' "ఎదురవుతూనే" 
వుఠతోయే కోతడీవాశీ" న. కలప పడ్రీలేస్‌; ig: వూహో న. వ్యుద్రోశస్రోవ్రనర 
నళ్ళేథడానీకి "తను igs పుహాడుక ల తనొక! సమస్తము డగా 
seth ఫాం. 2 నూనే” వ్య రిహ్రేడ్రున్‌ కకత నమిత్తమోత్రుడుగా. 
గుక్తరచనరిత్త "వ వరమ త్రనేకో ' "ప్రత rE శక్రప్పిందిన తముకురటోడు అద 


స చాన టు ల డం 
po 


తేత్రసీపాళక స్తిర: వక Sra gE హోంల్యుకని “ఆశరదర ss తదే" నక్ష . 
వ్యోపళదత్యం'ఆనిపస్తుంద, (ఈక మధ్య పుళోయుగం“హోరక 'మురేదే,"౪ 5 వీశోల 
విశ్శసౌందర్యాన్ని ఒక: హోతటిళ్షైైతిటుడాన త షు కవత కాష్యానీ సృస్టిన్హాు. 


తద్వారా తనకు గల ప్రతిభాపాటవాన్ని లోకాథికంది స్తాడు... ప. 








ఆ సృష్టికి మూలమైన భగవంతు డ్తుజకావ్యంలో నాయకు డైతప్పుటికీ;: కవి 
మల్లిన త్తీర్గుక్షు కు జ ధర్మష్టంస్తాపన్న చేసి. అరుత్తాడనెది. నిర్చి నాద్లార్తశమ్లు ,ధైవాంశ 


ds yD న నశ VE గంట మల 


సర్ణభ్తూతుడు భా వ్యాస గవానుడి కొనన్ఫషిలో గక కతన శరమ. క్ష. 


స్ట ళం 


భగవాన్లుడ్డి" ముందు నైవేద్ధ jon, పట్టుకుంది wl న అం 


నః క నం Ree a (1 rea pd లీ గ న 
| హార్ట సంస హణ ణ్‌ పంటి! are es a Fa ne చ shag is. 


జత వాట్లో ఛ్యాపరో: భుగులో కూడ్‌ శ్రీకృప్తకగనానున ప నరిదక్ళనప్‌ల్లో?: 
అనుత్తమైన ఇన్నుభూత్తిన్ని పొందిన; భక్తులతో బాటు, యుక్తుత్తు.: పన్ని? శక్తిని: పర్షీక్షితచి ౬ 
మృతులైన వారు చాలమంది. ఒక్క ద్యాపరంలోనే కాదు. అన్నింటా కనబడే 
హిరణ్యాక్ష పారణ్యకశ్యపులు, రావణకుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు, ఆ 


పలైనీను 
0౧2 


కోవలోని వారే కదా! వారు ప్రకటించిన అసూయాద్వేషాలు వొకవిధంగా 
లోకకళ్యాణార్హమై చేయబడినవేయని చెప్పవచ్చును. గోవిందుని చరణారవిందాల్లోని 
ప్రత్యేకతను చూడదగినంతగా భాసించడానికి కారణం. ఆ దురాలోచన వున్నవారిలో 
కలిగే పరిదేవనం ప్రస్ఫుటించడమే పురాణకథా గమనం అవుతుంది. ఇదే మనం 
ఆయన అన్ని అవతారాల్లోనూ గమనిస్తుంటాం. 


(ప్రత్యక్షంగా దగ్గరగా దర్శించే సుందరసౌభాగ్యానికి నోచుకున్నవాళ్ళు 
ద్వాపరయుగంలో ఎందరో వున్నప్పటికీ, కొందరు విలవిల్లాడి పోవడం కూడ మనదష్టికి 
అందకపోలేదు. అలాంటివాళ్ళు పంచభూతాల్డొ - నక్షత్ర ఖచిత నీలాకాశంలో చరిస్తున్న 
సూర్యచంద్ర (ప్రభల్లో-(ప్రకృతిలో సంలీనమవుతున్న బుతుచక్ర భ్రమణ గతుల్లో- 
ఎంతోకొంత సౌందర్యాన్నుపాసిస్తూ వచ్చారు. అంతటితో తృప్తి పడికూడ మోక్ష ప్రాప్తిని 
పొందారు. అది వారి అంతర్దశ సంబంధంతో ప్రపుల్లతనొందిన అత్మసౌందర్యం. 
ఈ ఆత్మసౌందర్యమే అనంత బిందువులై సకల(ప్రాణికొటి యెదలను అర్ధ పరుస్తోంది. 
(ఆ తేమలో నుంచే ఉద్భవించిన సౌమ్యత కోటానుకోట్ల పిలుపులో బీర్లించుకుపోయి 
రవీంద్ర కవీంద్రుని “గీతాంజలి”లో పొందుపరచబడింది.) అందుకే యుగయుగాలుగా 
దాని పరిమళం వినూత్నశోభనిస్తుందనడంలో అతిశయోక్తిలేదు. 


అదిచైత్రమాసం .......... ఉదయవేళ, 
జగమంతా (ప్రశాంతత అలముకున్న రోజు. 


దివ్యత్వం దిక్కులు పరచుకున్నరోజు. కుహూ అంటున్న కోకిల స్వరంలోని 
is పరవశం (ప్రవహించి 'ప్రాకుతున్న రోజు. రివ్వున వీచే గాలి శబ్దమేతప్ప మరేమో 
వినిపించడంలేదు. ఇగుళ్ళు చేసిన చెట్లన్నీ తలలూపుతూ వింతశోభనిస్తున్నాయి. 
అప్పుడే ఉదయించిన సూర్యుడు తన లేతకిరణాల్లో యమునానదీ తీరంలోని 
అందాన్నినుమడింపజేస్తున్నాడు. మంచు బిందువులు అక్కడక్కడా స్పష్టంగా 


కనిపిస్తున్నాయి. (ప్రతి బిందువులో వింత రంగులు, (ప్రతి పొదలో ఓవింత ఛాయ, 
గాలి కదలికలోని (ప్రతి ఊపులో వింతహోరూ వినిపిస్తున్నాయి. అల్లంతదూరాన 
మేతకెళ్ళే పశువుల మెడల్లోని గంటల శబ్దము, గోపాలబాలుర అదలింపులు, పకపకలు, 
కేరింతలు ... మరింత (శ్రద్దగా వింటే వినిపించే పక్షుల కిలకిలా రవాలు-(క్రమంగా 
ఆలయజేగంటల నినాదం, అంతా విశ్వనాధుడి మేలుకొలుపు గీతాలస్వనంతో 
ప్రకృతి సందడిస్తుండగా తూరుపుదెస లేతకిరణాల్లో దివ్యకాంతులీనుతోంది. ఆ 
కాంతులతో ప్రకృతి తన (ప్రతిబింబాన్ని యమునానదిలో తృప్తిగా చూసుకుంటోంది. 
అడపాదడపా పడేమంచు బిందువులు, అంతంత మాత్రమే (ప్రవహించే యమునానది, 
చైతన్యం పురికొల్సే కోకిలకూతలూ వైత్రమాసాన్ని పూర్తిగాజ్ఞప్రికి తెస్తున్నాయి. 
అల్లంతదూరాన విరగబూసిన మాదవిలతా నికుంజములు చల్లగాలికి 
తలలూపుతున్నట్టున్నాయి. ఆ పరిమళాన్నాస్యాదిస్తూ గోపకాంతలు తమ చంకలో 
బానలు నిలుపుకుని వయ్యారంగా యమునానది వైపు సాగిపోతున్నారు. ఆదరినే 
నిటారుగా నిలబడివున్న పొగడచెట్ల నిడల కదలికలు చూస్తే నల్లనయ్య సాగిసాగి 
తమవైప వస్తున్నట్టు భావించి వొకరినొకరు భుజాలు పట్టుకుని వింతగా చూస్తున్నారు. 
వారిగుసగుసలు మూడవ గోపిక వినకుండా వుండేందుకు తాప్రత్రయపడుతున్నాయి. 


అలా .... అలా ఎంతోసేపుసాగి, నదితిరం చేరిన తపతి, నవ్వుతున్న నర్మద, 
నిండుగా నిట్టూర్చిన నిర్మల, అందరికి యిష్టసఖిఇందిర, రమ్యభాషణాచాతురి 
రజని, పులకరించి కౌగిలిలో బాననదిమిన కౌముది, అదిగోనల్లనయ్య! అంటూ 
నడకమార్చిన నళిని, విసుక్కున్నా వింతనభినయించే విమల, అందరినీ అదలించిన 
అరవింద, ముందే వున్నాడని కన్నులతో జోస్యం చెప్పిన జ్యోతి, అందరూ వరుసగా 
నది వొడ్డునచేరి చీరలు విడిచి నీటిలో దిగారు. ఆయలల తాకిడికి లేచిన తుంపరలు 
గోపికల తలలపైబడి మంచుముత్యాల్లా మెరుస్తున్నాయి. భూగర్భం చీల్చివచ్చిన 
బాలార్కుడు తన బంగరుకిరణాల్‌ వారికి చక్కిలిగింతలు పెడుతున్నాడు. 
ఆగిలిలోవున్న చల్లదనం, ఆపైన వెచ్చదనం వారిని సౌందర్యోపాసనోన్ముఖులను 


చేయబోతున్నాయి. పాపం! ఆ.లేత మానసాలను పుణికి పూక్షంయం 
అనుభూతికి: మూలమేదో వారు: గ్రహించక ళన ను 


న 


తెల్లవార్లూ. పతుల కౌగిళ్ళలో నలిగిపోయిన' “క్రొఢలూ, శ్రీమతుటూ-తమ. 
ఇరవైయేళ్ళ “జీవితంలో ద తనం మొగ్గతొడి గిన తొలి నాలుగేళ్ళునుండీ 
నయనానర్హిదకర సాందర్యాలన్నీ తిలకించి వీసిగిపోయున యౌవనవతులూ, 
జవరాండ్రూ- రాబోయే శృంగారానుభూతుల స్పరూపం పం “లీలగా "పవిచూడబోయే. 
ముగ్గలూ, 'కన్యల్తూ-ఆ -ఆగోపసమూహాంలో కనీపిస్తారు. 'వోరదేహాలు' తజేసిన "వస్రాల్లో 
కడిగిన 'పుష్పోల్లాంటివి. చల్లని నీరు చిలుకగానే పొంగిన దళసరిమొగ్గల్లొంటి వక్షోజాలు, 
వంగిన కోడ్రల్లో" “తొంగి “చూసే  చెంగలువల్లాంటే సతర కలిసి. 
సమానత "చెవుల. సోకగానే ' -ఇందుముఖుల్లా వికసిస్తారు వంతగా 


నష ws _ 


[1 . అ జ ప్రనసీమలోనే మరసొందర్యం అలవోకగా అన్నవు, యు 
అధ్యాత్మికపు ర రంగ్లుతెరల్లో చిక్కుకున్న సుందర, స్వప్పంగా మ్లార్చుక్తున్న ముముక్టువులై 
సుద్దీర్ణక్సాల శృంగార విర్తాగుల్లై యండి... తెల్లియన్మి మాధుర్యం. కోసం, వెట్టీగ్యా 
ఘోషించే పర్తిష్రాజకులూ వున్నారు. 


ఎ 2 గ్గ సన్ను | ర. 
| . ce ఉత న 


స్వర. యముత్లాఖలంలో 'స్వానమాడుత్సున్న. “గపకాంజల్లో 
ఒదిగివన్నగుబులుకు. అర్డమూ.: +సాంద్దర్యోఫాసనే., .ఆగుబ్లుల్లుల్లో' 'వేయ్యి మ్లోహావేశ | 
జ్యాలాశిఖల్యు; ప్రత్తి 'జ్వాలలో . కోటానుక్షోట్ల. .నిస్ఫులింగములవంటి, య్యా 
నిట్టూర్లులు, . ప్రతి నిట్టూర్చుల్లో. .అనరితక్షోట్లి :లిక్వాస్యు వాయ్లున్లులు. J 
వాయుపీడ్రన్లంతో, వూపిర్తిసలుపని వాడు, “భగవానుడి: హస్తం” వొకటి 2. 
ప్రసన్నతని, సృషిస్తుంధి. అంతవరక్తూ చేసే. యత్నం నర యజ్ఞం. శ యజ్ఞభార్లానికి. 
నడుంవంగిన్ల వారు, యాచ్చించడమే. వుచితమార్గరగా, తలుస్తారు. అద్దీ ఒక చిత్రమేనని 
తెలియ జెప్పి, వక్రతలో. కూడ విశిష్టతే వుందని వాభిచెప్పడానికీ య్లారకుల్లన్లు. 


న్‌ 


చాడ. సంరక్షిస్తాడు. న wre we ra i వ య. 


“యమున వొడ్డుకు  నిర్వికోర: స్వభావుడుగా వచ్చిన తపి చీరలెత్తుకు 
యి. మ వెట్టుకొమ్ముపై వేసు "వేసు కుని కూర్చున్నాడు. ఆవేళ... . ఎవరేకన్నులతో చూసినా; 
కావ్యంలో: మలిచి రచించినా ఆయన చిలిపీతనమే 'గుర్తిఠచి" "శృంగారంలో 
రగ రీంచారే కొని; మూర్తీభవించిన. స్తే సౌందర్యం" లోకానికి “సామూహికంగా 
కలియజేయడజిరలో'కొదు. ఆమాటికొస్తే-* (స్రీలు పరస్పర స్పర్శలో 'కోడ ఉద్భవించే 
ఘనీ గోపభామినులు విధిగా: “హీందారనడరలోనూ;: తద్వారా కృష్ణసౌఖ్యం కూడ" 
వలం యిలాంటి న్పర్శతన రెట్టింపు "అవుతుందనే" తన్మయత్యంలోనూ, 
శగిలిపోవాలనే.- శపారిని" : అలావదిలేశాడనవచ్చున్ను 'ఆమోదట. తన 
మోగమాయా?, wa వారినుడికించి,",అస్థలిత బ్రహ్మచారిగా తాను! 
ుగిరిపోయాడుు  ఎదియెట్లునా్ష; -ఆవేళ వారు". నదిలోనూ; తానుచెట్టుపైనా వురి: 
రిబావొవలం౦బనాన్ని:క్ష కణికంగా వారినుండి దూరంచేసి, వారి య. ననా 
కియడంలో. కృష్ణస్వామి. పాత్ర ఒఖ్రమోఘమైంది! ST TON 


స్తు. క “కృష్టా! కో ఒకట మమబంధథుః!. వనన :(కృష్ణాఇక్కడ 
కాకుబంధ్లునెవరు- -నీవుదప్ప): అనే .గోపకాంత్రల. ఆనరద: రసమయ కొన్యగీట్రాలాపనల: 
జ. “ఫలి క్త తొలగించి; .చివ్యతేజసాందర్యాన్నిచ్చి న: భరోస. 
కమకళ్ళలోనింపుకుని, ఆనాటి కేళీవిహా హారాన్ని ముగించారు గోపికలు. :శాకసోతే,: 
౨ద్దుమణగ్నని. ఉద్లయవనైేళ్ల, .స్నానమాచరించువేళ్ల, పర్లువ్షం పొంగి _ఫైటల్లు. జ్ఞార్భిన 
కళ్ళ పరవశించి పరమ్లాత్తు ఫడు నన్నిల్లాడైనట్లు నటించ్లి స్రేమిక్షులన్లు పిల్లి వ్యాళ్ళవెల్లా. 
విస్పిడ్లు? కందక ,. నప ఇ కాత తక tS HE es 


అ ra లే 
శి we ఇ స aw ట్‌ జి 


జభ క్తులన్తూ = ల భయంకరులనూ. బాత తాయితమైను రూపాల్లో: 
కార్యసూమనుర సందేహంలేదు: 1 'అదే:స్పష్టి: విచిత్రం'''అంటోరు:కొందర్లు:: 


" మరిపైందైనేశ్థ: సౌమ్యతను జీర్ణించుకున్న" 'ఆకాశీరి: “వర్షం 'పతివెలిసేస్‌' తదీహాత 


సుగంధాన్ని విరజిమ్మి చల్లదనాన్ని పరచిన భూమి, వేగాన్ని తగ్గించి 
ప్రశాంతసుమపరిమళాన్ని తెచ్చి-ప్రాణులనూ, ప్రకృతినీ నిర్మలం చేసిన వాయువూ,- 
సముద్రాలు ఘూర్లిల్లే బడబానలాన్నిరేపి, ఆర్పివేసిన జలశక్తీ-జలశక్తిలో ఉద్భవించ 
మెరిసి, శీతలత్యాన్ని చెరచి, వెచ్చదనంలో మరిగించిన వేడీ .... పంచభూతాల్లో చేరి, 
పరమానందాన్నాశ్రయింపజేసే విశిష్టసౌందర్యాన్ని సృష్టించిన రోజుల్లొనే-(ప్రజాకోటి 
క్షేమంగావుండేది. కాగా, పరస్పరావగాహనలో ప్రత్యేక భగవత్‌ సౌందర్యాన్ని ఆరాధించే 
తత్వంతో ఉన్నతాశయాలకి వూపీరులూదుతూ మోక్షంపొందే మార్గం సుగమమైనప్పుడు 
మాత్రమే జీవుడికి నిండుదనం సమకూరేది. 


ద్యాపరయుగంలో అందుకు కావలసిన శక్తి నూరు పాళ్ళూవుండేది. ఆనాడు 
ఈ ఆనందం అడుగడుగునా వెల్లివిరిసింది గనకనే, ముక్తిమార్గ సాధకులుగా వారు 
ఖ్యాతిని పొందగలిగారు. అలాంటి వారిలో “ఆత్మసౌందర్యరాశి రాధ” ఒకతె. ఆ 
మోద నందుడూ లీనమై ఆనందుడయ్యాడు. యశోదాదేవి తన యశళశ్ళరీరాన్ని 
దిగంతాలకు పెంచింది. దేవకీవసుదేవులు సుదీర్భకాలం పుణ్యగతులు బొందారు. 


అలా యెందరెందరికో పుణ్యగతులు జాపిన శ్రీకృష్ణపరమాత్మ లీలా 
మానుషవిగ్రహుడుగా ఆనాటి యుగంలో మిగిలిపోయాడు. “అర్హత” అనే 
వయోభేదంలేని ప్రాణులన్ని-అయనని దివ్యసమ్మోహితస్వరూపుడిగా గుర్తించి 


తరించాయి. 


అవతారాలు మారుస్తున్న (ప్రతియుగంలోనూ అర్భకులుగా మిగిలిపోయిన 
ప్రతివొక్కరికీ, తరువాతయుగంలో (ప్రత్యేకస్థానం యిస్తూవచ్చిన భగవానుని 
స్మరణలోనే నిగూఢ సౌందర్యంవుంది. కాల (క్రమంగా జీవుడికి తనజన్మలోని 
రహస్యఫలితం చూపించి, తదనంతర కార్యసాధనకు వుద్యుక్తునిగావించడం ఆయన 
ధర్మం. “అదితెలిసినప్పటిక, యెందరు తనమార్తాన్ని విశ్రమించకనడుస్తారు”?-అనే 
ధ్యాసతో ఆయనెప్పుడూ వుంటాడనేది అక్షరాలా (నమ్మమనేదే హిందూధర్మ 


మాధవమాధుర్వం 


సిద్దాంతము ననుసరించి) నమ్మదగింది. అందుకేగాబోలు ... వారికి లీలగాతోచి, 
ఎంతో నిరీక్షణకు తావుకల్సిస్తూ ... మననంలోనే మరిగిపొమ్మంటాడు. ఆ మననమే 
సౌందర్యరాశిలా ప్రజ్వరిల్బుతుంధని |ప్రబోధిస్తాడు. అదే లక్ష్యంగా అనుక్షణం చేసే 
యీ మననమే ఒక మాధుర్యాన్ని సృష్టించి మోక్షంవైపు తీసుకుపోతుంది. తనలో 
లీనమయ్యేందుకు చేయూతనిస్తుంది. . 

అలా (క్రమంగా మనోసౌందర్యం ఫలించి మహోన్నతికి మూల మవుతుంది. 
అదిగో! ఆ స్థితిమాత్రమే ప్రతిప్రాణిని ఈశ్వరారాధనంలో సంగమింపజేస్తుంది. 
అదేనిజమైన సౌందర్యంగా భాసించి, ఇహాన్నిమరపించి పరమును సందర్శించగలమనే 
ధృఢ విశ్వాసాన్ని కలిగిస్తుంది. 

ఆ సౌందర్యమే ... ఆనందుడికి మనోల్దాసాన్న, మనుధర్మ నిర్వహణ సార్హక్యతని 
కలిగిస్తుంది. 

“ విరాణ్మూర్తి విగ్రహ సందర్శనమే ఒక సౌందర్యం” అనే ఈ తృప్తితోనే 
జగత్తంతా పరిపూర్ణహ్హదయంతో” కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కోసం 
తిరుమల సందర్శిస్తున్నది. 

“ సర్వం తానెయై-నమ్మినవారికి సకల పాపవిముక్తిని కలుగజేస్తాడు” అనే 
కదా భక్తజనుల పరిపూర్ణ ఎశ్యాసం.! 


XXXXX 


‘ 4 స 





3 
. 
తొ 
క పీఏ బక జి ! 
ఈ 94 కీ శీ 4? 4 


లం 
వ చా సు హం 
ల టల fe ళ్గ సు వ ర్క 
గ శక క ‘hang? on - 4 
ae. 
=" 
క ౪ తి తే 
ణా a షి Cee శ ళ్‌ 


అంగలొపయన కర్టుని“పోరడవప్‌ నలో చేరమని" అడిగ" పచ్చేన“క కరకర 
న. స. ye Wa మౌనంగో' న “పోయాడు.” 


mn “పజ మథనళమే, నిర్మళ్నయా' 'శోటేశేపుకునే స మో ఈ 
నిర్వేదం తగదు. నిరంతరమూ ని తలపులే జీవనంగా జీవిస్తున్న మాకు స్ట్‌ తనే 
మోగల్లు: .ఏకోంతంలో' “ధ్రిగరతర్‌ దర్శింప: .జేయగలి గిన మోరే యో :స్తప్రతను 
స్వస్టిస్తో న్నారు. . 'అరటున' యూుథ్సిష్టర్తుని: 'చేయపట్టి[ 


ల లో can లో 
7 వ. Gan ప వసు. ల్‌ జు "ie 
ల గ్‌ శ 
Sr ne క న ౧ 
an 


“ రాదేయుని హృదయసంస్కారం అయంనేతడిేటి ధర్మో భ్‌ 
అన్‌ళ్ణిడు* కృపుడు పసేర్యతంగో ౩ త్త. 


| ళ్‌ 
స 


శ Ce 1. లే % 
Ee హా న ల వర Tm పనికి 2 , 
ce! శ కం శ? CTS 

a ళం he చరా హాల స et వ PO 
4 "om Ud 


Fs 
i 


స్తున్నోహో సో SY 
లేదుకౌంతేయా! నిజధర్మంలో యెంతటి ఉత్మృష్టత వుందో తెలియనివాడుకాదు 


అంగరాజు. “ స్వధర్మంబధనం (శ్రేయ: పరధర్మోభయావహః అనే ధర్మసూచిక 
స్పష్టపరచాడు కూడ, 


నీలిమలో సైతం నిండు మోహనత్వం వుందల్‌! నెన్ను చుట్ట 


దేవదేవా! రారాజు కిచ్చిన మాటనిలుపడానికి మాత్రమే తానభిలపిస్తున్నట్పున్నది. 
కాని ధర్మపాలన వి విషయంలో కర్షుడికి అవగాహన తక్కువున్నట్లనిపించడంలేదా? 
స ౨సరి 


గ వ న 
సహధరుల అసంతుప్తి మాత్రం ఆయనకు ఆనందాన్సిస్తుందని నేననుకోవడంలేద 


“ధర్మపాలన గురించి నికుమా(త్రం తెలియనిదేమున్నది? స్నేహధర్మం కూడ 
విశిష్టమైనదనడానికి యింతకన్నా రుజువేంకావాలి? తన అభీష్టం మేరకు తాను 
స్టిరసంకల్పుడై వుండడమంటి, అది ఆయన సత్యప్రాథిమకు నిదర్శనం 
కాకేమవుతుంది? అదిగాక, వెళ్ళిందిసాక్షాత్తూ మాతృ మూర్తి కదా! ఇన్నాళ్ళు ఆమె 
అనుభవించిన గర్భనరకం ఈమూలంగానైనా కొంత పరిష్కారమవుతుందని ఆవేదన 
చెందింది. అంతకు ముందు నాకెన్నోమార్లు జ్ఞాపకం చేసింది కూడ. “ఈ బాధ 
భరించలేను కృష్ణా! ఒక్కసారి కర్టునితో మాట్లాడే అవకాశం కల్పించు ప్రభూ” 
అని నేనుమాత్రమేంచేయగలను? పరిస్థితులు అనుకూలించినప్పుడే నీకది 
సాధ్యమవుతుందన్నాను. ఈ రోజు ఈ రూపంగా కలుసుకునేందుకు వెళ్ళింది. 
అయితే, అందుకు భిన్నమవడం, కాగా తాను మాతృత్యాన్ని పూజించి కుంతీనూతకు 
వరమిచ్చి, తాను నష్టపోతూ ఆమెకు కొంత వూరటకలిగించి, నిమ్మళించాడు. 
ఇంతటి జౌదార్యాన్ని ప్రదర్శించిన క్షత్రియ ధర్మాన్నీ, స్నృహధర్మాన్ని, 
పరమదాత్పత్వాన్న వల కర్ణుని స్థిరత్వానికి ఆశ్చర్యపడక తప్పదు”. అన్నాడు 
కృష్ణుడు. 

“కాలగమనంలో ఎన్ని మార్పులు సంభవించినా చలించని దిక్షతో తనకేమో 
తెలియనట్టు, నిర్విరామంగా తనపని తానే చెసుకుపోయెతత్యం కర్షుడికి 
సూర్యభగవానుడి ద్వారా సంక్రమించి వుంటుంది.” చిరునవ్వు నవ్వుతూ అన్నాడు 
ధర్మరాజు, 

కర్మసాక్షి ..... కర్తవ్యబోధ ..... సకల(ప్రాణులకిది ఆచరణీయమే అనుకో. 
అయినా... నేర్చు, స్థిరసంకల్సం ....... దీక్ష వుండాలికదా! ధర్మకార్యంపట్ల సికున్న 


నెరు నాకుందంటావా ధర్మనందనా | 


DE Tete “ఆసుచాదర f= of Ss జ ఆక (OC 
అపచారం -ఆపచారం కూ! నన్ను పరీక్షించ మా (ప్రభూ! మోనేతృ్సత్యంలో 


87 


౧ అచితిన్తున్నదెంతో మోకు తెలుసు. దివ్యతేజస్సును దర్శించి | 
.౧౦దించడం తప్ప నేనెంతవాడినయ్యా! 

ఒగ్మోసందనా! అజాతశత్రువుగా భారతకథలో నీపాత్ర ఎంతటి దీక్ష వహిస్త 
సువ్వ్యునావచావా? నీ కున్న ధర్మప్రొఢిచే శత్రుత్యాన్ని కూడ పరమసంతో 
ఎఎఫిండే స హృదయమార్దవం, ఆ దుర్యోధనుడి ప్రాయోపవేశానికి దారితీసిం 
. ఎళాలత్వం యెంతో ఆలోచించావా? 

అయితే కావచ్చు. కాని ఎంతసేవు దాయాదులచే రక్షింపజ 
అనమానటారమే తప్పు, అలోచనలేని దుర్యోధనుడికి, మనధర్మం (కారు 
నంతవకకు అర్థమయిందంటావు? పైగా వెంటవున్న కర్లదుళశ్ళాసనులకు వ 
ఎగా. ఆలోచించాలన్న అభిప్రాయంకలిగిందా స్వామి! దుళ్ళాననుడి 
నళాపున్నా “దుర్యోధనుడి పాలనలో వున్న ప్రజామూకలో పొండవులూ వున్నా! 
అని సమర్టించగలిగిన కర్ణుడి భావం ఎలావుందంటావు? సందేహంగా ఆః 
ధర్మరాజు, 

బౌను! ఆమాట ధర్మట్రీతిగానే వున్నా, కర్టుడి మూటను వ్యంగ్యంగా స్వీకరి 
తప్పేమరి! 

పోతే మిగతా పెద్దలసంగతేమంటావు కృష్ణా? 

సన్నగా నవ్వి వూరుకున్నాడు కృష్ణుడు. కొంతసేపటికి ... 

“మాట్లాడడం మానేశావెందుకు మాధవా”? అన్నాడు ధర్మరాజు, 


'ఏం మాట్లాడను? విచక్షణా రహితుడికి వివేకం తక్కువ. రారాజు 
చేసుకోలేనివాడయితే, వెంట వున్నవాళ్ళుకూడ వెర్రివాళ్ళెలా అవుతారు? ....... ' 
తప్పుగా గుర్తించేవాళ్ళు వుండికూడ (ప్రయోజనం లేదనిపిస్తోంది. అదింకా కొం 
వారికే వదిలేయడం మంచిది”, 


చో 


సాగి 


ఇప్పుడు తనవంతుగా ఛర్మరాజు స. 
తేరుకొని 


స్నా 


ప్రభూ! జగత్క్వ స. ఆదేశించే సన న 
నియమిన్తున్నావు. కురుబలం కృదినటుకదావ 
మోశెందుకుందో బోధపడడంలేచు. అస్రవమమున మై =. 
ఎందుకలా కయ్యానికి దిగారు? అది రాష్యం వ్‌ 1 
వృద్దులు, భీమ్మద్రోణాదులు మాత్రం చుంచెమును 
నృద్దమూర్తులశెందుకు రాలేదరటావు? 


శై 


“ధర్మనందనా! తనదైన నస్తువును wor EE 
బలీయంగానేనృంటుందీ. తననరితు కం. 


చు 


నిర్వహిస్తున్నాడు. వీరంతా కేనలం సహాయకులు సస సా. 
చిహ్నాలను చూసి నృందించకలోనడం మామూలయినోయినివి నాం 
ప్రజానీకంలో దుష్టపాలన అనే నూట ఎక్కడా నినిసించలేశంటే ఆ; “వ 


Xk 


ఇ 


"అదీ నిజమే కృష్ణాం ! ఆహా! అవ్యక్తనుధురినును మ 
ప్రదర్శించే మూతత్వాన్నిప్పుడు అభినందించకుండా వుండలేక శోతున్నా 
కాదు ప్రభూ! నేను అభినందించడమేమిటి? అశన్తుడిని.... 

"అది రాజధర్మం సుమా" నర్యాడు కృష్ణుడు. 

“ కృష్ణా! దయాదాక్షిణ్యాలు లేక దోనఖీతిలేకు యరేచ్చనా కిన 
అజ్బానులుసైతం నీ అదీనులే. తాను ఏ విధంగానూ సీనాను స్మరణ చేను. 
పోయిన్నా చివరకు నీ నన్నిధినే సంచరించేలా, నీలోనే అలయమైపోయేలా 
అనుగ్రహించు స్వ్యామో! దీన్తినుంతమైన నీసారయ తొండం? ఇ జై 


ఎలి కిం చలా ఉం శన a ఇ ఫి కష ఆయు ఎ నై అ బన. ని అణచి ఇఒ ళా + 


ఆ ఆ ల ఆ i న అతల యో తోష! 
ప్రభూ! ఆవేశాలు, ఆవేదనలు, ఆరాటాలు అనునిత్యం మా ఆంతర్వాల్లొనూ 
మరిగి పోతూనేవున్నాయి. అయినా అత్యంత సన్నిహితుడవై మాకు అండగా 
ళ్‌ ట్య గా అలో ఓ బి రం ఆవి క. as లీ ఆద 
న్నావు. నిరంతరం స్మృతీ విస్మృతుల్ననూ ౧వేకదా మాకు"! అంటున్న 


యుధిష్టరుడి కళ్ళు అశ్రుపూరితాలైనాయి. (క్రమ (క్రమంగా మూసుకుపోతున్నాయి. 
అస్పష్టంగా కృష్ణస్వరూపం కదెలిపోతున్నట్టనిపించింది. అనంతవాయువుల్న్‌ 
లు 


లింకు? 


అనూహ్యమైన ప్రాణికోటి ఆనందోత్సాహాలు ...! ఆహా!....... కృష్ణా!.... నిమూర్తి 


౦దర్యం! ఎంతమధురసైనదా పలుకు ......... ! ఏమా దర్శనం? ఎమా నృత్య 
య 


ఇ 
= 
eyo 
oe) 


భంగిమ! ... ఆహా మురళినాదం !! 

యుధిష్టరుని కలవరి తలు విన్న(ద్రౌపదిదేవి, అదెమిటిప్రభూ! కళ్ళుమూసుకున్నా 
కనీపిఠచె సౌందర్యం యెలా వుంటుంది? అని ప్రశ్నించడంతో కళ్ళు తెరచి 
నచ్చిన విషయాలు ఎంత తియగా 


నవ్వుకున్నాడు. 
తానునమ్మున ట్‌ 


మురళీధరుడు ........ 
చెప్పగలడు ! ఎంత లీలగా కనిపించగలడు! 


“sel కృష్ణస్వామి యిప్పుడు వచ్చాడా? ఏదీ యెక్కడ”? 
ఇదిగో!“యిప్పుడే వెళ్ళి పోయాడు. ఈ దారినే .... అంటూ లేచివెళ్ళబోయి 
మళ్ళీ కూర్చున్నాడు. “మన యింట్లా ఆరగింపుకు కూడ సమయం లేనట్టుంది దేవీ' 
వ లొ 
' ఆనందా(శువులు, రెండుకళ్లల్లోనూ జారడానికి సిద్దంగా వున్నాయి. 
లేదుప్రభూ! నాకు కనిసమైనా జాగ్రత్త చెప్పకుండా వెళ్ళలేడు సుమా! 
కల్పించుకుని వంటగది దాకా వచ్చే వాడేకదా! 
నేను పొారపడడం లేదు దేవీ! యదార్ధమె చెప్పుతున్నాను. కాకపోతె .....! 
ఎందుకుప్రభూ!నేనర్హంచేసుకోగలను. “కాలాన్ని నిలిపివేసే వూహల్ని కూడ 


90 


- mn am 
ఆంకా" నం నాం గరి Wa?) వాక అద నట ద ఆ ఇ గప సం Mn Er. వి goa mT 
| A ల క యో ఏ మం. మ ర ల ria ల m=: eo ల Pee క 

ఇ. 
క! ణో 


£6 Wa: ఫో న ఆ మ త సాం జ 
ఆనె మాట వని ఛరారాజు అరాంతనవొోయాచు. 
౫ శ్ర యు 


ధర్మనందనుడెన్నిమార్డో తలచుకున్నాడు. 


మ 


అలా... కృష్ణుని సాంగత్యంలో వున్న [ప్రాణులందరూ యేదో ఒక రకంగా 

కర్మబద్దులై, తమకంటూ యేర్సరచుకున్న నిరయాలో నేర్పును సాధించారు. “ 
6 DH బాం గ 

అదంతా ఆ స్వామి చలవే” అనే భక్తులు ఆయుగంలో ఎందరో ... ఎందరెందరో 


ముఖ్యంగా నేర్పు అంటే, తెలివిగా తప్పును సూచించకుండా చేయగలిగే 
పనితనం. పరిపు-ర్లులైనప్పుడే ప్రాఢలైపోతారనేది సత్యసామోప్యం. ఇలాంటి 
వారినెందరినో (శ్రద్దగా ప్రపంచానికి తెలియజేయడానికే నేమో! ఆయా పాత్రల 
కలాంటి పరీక్షలు పెట్టడం. తాను అలా నడిపించడమే ఒక నేర్పుగా, (ప్రాఢత్యంగా 


or 


భాఎంచడం తప్పుకాదు. - 


oo 


దళ ఆగ షా 2 అణా నో 
క తత్యాణ= పఠాకాష.. 
రె 


లొక కళ్యాణార్దం భగవానుడుచేసే ప్రతి లీలా, అందలి విశేషమూ 
గమనించదగింది .... ఆనందించదగిందీను. 


XXXXXX 





సల a! పొందగలుగుతాడు. బుద్ది వినియో ాగంలో లోకజ్ఞానం, 


జేవితానుభూతి, గురుసేవనం అత్యంతావళ్యకాలు. ఇందే అంశాన్ని సరిగా 
వినియోగించ లేని పక్షంలో శాస్తపఠనం చేయడం ముఖ్యం. శాస్త సాధన ద్వారా 
తానుకోరిన లక్ష్యం చేరుకునే అవకాశం మానవుడికి మాత్రమే వుంది. పశుపక్ష్యాదులకిది 
శూన్యం గనక, సాధనలో అమేయమగు భక్తిసంపదను పొంది. వానికి అతీతుడుగా 
జీవించి, ముక్తిమార్గంవైపు సాగిపోవడమే మానవజీవిత లక్ష్యంగా వేదపురాణాలు 
చెప్తుతున్నా తం. 

కృష్ణభగవానుడు తానొక అవతార పురుషుడుగా గాక, జగత్తున కాధారమైన 
ఒక నిర్గుణాకార తత్వముగానే నడుస్తూ, ఈశళ్యరాధికారంతో మాత్రమే 
తత్మ్యబ్‌ ధచెశాడు. అంతా తనవాళ్ళ అనే స్వార్హచింతన విడనాడి, దుష్టశిక్షణార్థం 
యుద్దాన్ని ఆరంభించాలని అర్జునుడికి ప్రబోధించాడు. యుగ సంక్షేమం కోసం 
లోకంలో ధర్మం స్థాపించడానికి నిమిత్తమా(త్రుడైన మానవుడికి కూడ స్వార్హచింతన 
పనికిరాదన్నాడు. కర్తవ్యం నిర్వహించే వాడిని ఓదార్భి కన్నీరుపెట్టి కాలహరణం 
చేయడంవల్ల ఫలితంశూన్యమన్నాడు. అందుకే సర్వార్హ సారమగు గీతను బోధించి, 
అజ్ఞాననిర్మూలనంగావించి, శోకమోహాలనుండి అర్జునుడిని ఉద్దరించాడు. 

వ్యక్తావ్యక్త స్వరూపమే పరమాత్ముడు. ప్రయత్న ఫలం వల్లనే సృష్టిలోని 
నకలకార్యాలు నిర్వపాంచబడుతున్నాయి. [వయత్నవే. లేకుంటే 


మాధవమాధుర్నం 


ఎక్కడిజడపదార్హమక్కడే వుంటుంది. ఎయేవస్తువులేయే విధంగా సమే శనం చెస్తే, 
ఎలాంటి భౌతిక, రసాయన-క్రియ జరుగుతుందో తెలియడమే ప్రయత్నం. దీనినిబట్టి 
సృష్టిలో ప్రతివస్తువూ ఏదో ఒక రకంగా ఉపయోగకరమనే భావించాలి. 
దురుపయోగంచేస్తే వినాశనమవుతుందని తెలియడం కూడ వొక జ్ఞానమే అవుతుంది. 
అలాంటి శక్తిని సాధించిననాడు ప్రకృతిలో వున్నదంతా వ్యక్తం కావలసిన అంశమే 
అనడం స్పష్టం. ఇక అన్యక్తమైనదేదో వుందనే తలంపుకు వచ్చి, ఆలోచించినప్పుడే, 
ఆరాధించినప్పుడే దేవుడని స్ఫురిస్తుంది. ఆదేవుడు సకలశక్తికీ, ఆనందానికీ, జ్ఞానానికీ 
ఆధారమని తెలిసిపోతుంది. 


ఈ శక్యాది సాధనలన్నీ పరమనిష్టతోనే సాధ్యపడుతాయి. వీనిని గ్రహించిన 
మోదటనే వ్యక్తమైన (ప్రకృతి యందున్న సమస్తగుణాలూ వాటి ఉపయోగాలూ 
స్పష్టంగా తెలిసిపోతాయి. నిస్వార్థంతో “అవ్యక్త' పరమాత్మలోని దివ్యశక్తిని గ్రహించి, 
(ప్రపంచ న్య్వరూవుడైన వ్యక్త పరమాత్మకర్పించి, అందించిన షుడే 
జీవన్ముక్తుడవుతాడు. అంటే జన్మరాహిత్యాన్ని పొందుతాడని అర్హం. 

అందుకే నిరంతరం తనకర్మతానాచరిస్తు, పరమాత్మ తత్తంవైపు సద్భుద్దితో 
సాగిపోయే అనుభూతినే “లయం” అని వ్యవహరిస్తున్నాం. రామావతారంలో 
హనుమంతుడూ, కైకేయి, దశరథుడు, గుహుడు, శబరి, ఊర్మిళాదులు ఈ 
అనుభూతిలోనే లయమయ్యారు, 

భాగవత కథనంలో కృష్ణపరమాత్మ చిన్నతనం నుండే కొన్ని అద్భుతాల్ని 
(ప్రదర్శించాడు. అందువల్ల గోకులంలో వున్న ఆడా, మగా ఆయన్ని ఐంతగా 
వూహించుకున్నారు. దీర్జాలోచనలొ నిమగ్నమైన కొంత మంది మాత్రమే 
సునాయాసంగా ఆయన లీలల్ని గ్రహించి తన్మయులై పోయారు. 


అందులో యనోగా కందులు తననుండి ఈష ంి గాంంం గాము సంక 


“ఇంతగొప్ప కృష్ణయ్యని నేనప్పుడేంచేశాను? కోపగించాను. శిక్షించాను. ఎంత 
ఉప్పుపని చేశాను! అయినా! తల్లిగా ఆమాత్రం చేయకూడదా? చేసినా, పిచ్చితండ్రి! 
ఎప్పుడూ నాచుట్టే తిరిగి గారాబం చేశాడుకదా! ఏమో! ఇదేమిటి? నాకళ్ళల్లో నీళ్ళు 

టూ కళ్ళు తుశుచుకుంటున్నప్పుడు, ఎదురుగావున్న 


న చా నారు: వ 
a 


et 


ఇ వదిల జుం సరే వటి ఆం 


తిల టి ఏం ఆపు ల టీనో జీల ఓ ఆం 


న నో PL] 


ఏమా వాత్సల్యం? యింకా .... ఇంతివయస్సు వచ్చాకకూడ ఆ తల్లికి యే 
అట 


ళల ఈ 
సజ స్‌ * స జా మ « ఇ శ 
వేవలోనో అమ్మా! అనిపిలున్తున్నట్టుంది. అక్కడేకాదు. వంటగదిలో .... 


శస సట ళల సెకనులు ఏ కొరత స్థలంలో ౪ ఎదురుగుండానే 


ఆకల AS ల ఇన ని ఆన అ మొల నీలి పల 
జుట్‌ 


శెనకాలె 'ప్రక్కష్రక్కనే అమ్మ ! అమ్మా ! అమ్మాని" అనే ఆ మధుర 


+ 
fa 
ల్‌ 

తీ 


న్ని 
ఆఉఉరిఇలు ew ఇ 600000 పు అ? వల ఆని 
వవ] వక త్ర ఈ 
అలాల! కపట స ఆయ ఇ Mae Nm య నాన త భూతిని మె చిన 
ప భు వలు చెల తనయ whe రై క్తి లూ అను (అ) మ్‌ 
త్త 3 


సాడు? అదే ........ 


అమ + ఇష _ చి {t 
టు తపతి.) 
శ హు ఈ ఆం బ్య ఆ ఇన అచల లీ + మ -™ ములచి లుం J ల 


శై య్‌ వ్‌ ఆ వెస గత ల! 
న్‌ చల అఆలు అచ చు వద ఇతో ప ఆ ఓ 
అమి శె జ - షె సి 
అచ వర తా ల భా అకా జబ పోతా వాను చ ్‌ ప్రి తవ నం చే కునే 
ww Ce mo eT ఎ దించు, ౨౨ ఈ య 
॥ సో 
స ఆ 
ES వల CS ES NSS 
we చచ ల చ్చు ఇ ఆ వ అ చా ఆలం RRND నన క 13 ఒన్‌ అం లం 


చె wot. అట్‌ ఆ వ లో జె ద ఇ న 
కద అనుఘాతి వనక నసుడెవులూ అనుభవించి తరించారు. ఆ తరువాత 
SEES రన ల. “మాధుర్యం” పరిపూర్ణమైన రక్తితో 
స ఇళ కి 
లా పంచే: దిచూలటి పరవశంతో MAF రాధామూర్తి 


క్‌ు 
జు స ఇ (అల ఇటలీ పె ఆల సబ Ca వా పద జ ~ cq రే 
వు న? ఓ : 3 ల ల్ల ఓ త ళో ఇ శరా ల 
ధు ప లుం. జా mm ఊం సనా =e కి a % wu కి షీ ములు కృష్ణానందాన్ని 
చ వ ఆ శా 


న ఫే అనను స ఇ ఇ ఇ వి శ 3 
దక నాళ్చుల్యమైతె మొకటి శృంగారం. ఒకటి ముగ్రత్వమైతే మరొకటి 


అందరూ ఆ శక్తిలోని సౌందర్యాన్ని ఉపాసించడమేగాని వేరుకాదు. అందరికీ 
ఆనందం పంచి, జగత్కళ్యాణం చేయాలన్నదే ఆ తపన. అందరూ అన్నిరకాల 
ఆకర్షితులు కావడమే ఆయవతార విశేషమని విజ్ఞుల అభిప్రాయం. 


భక్తజనలోలుడూ, శాశ్విత సుఖప్రదానుడూ అయిన శ్రీకృష్ణభగవానుడి, 
పరిపూర్ణభక్తితత్వం, ఆ నాటి ఆబాలగోపాలానికి ఆనందాన్ని పంచియిచ్చింది. కడలేని 
మాధుర్యాన్ని (ప్రసాదించింది. అందుకు ఆయన బంధుజన, భక్తజన(ప్రియుడై 
యుగయుగాలకూ ఆదర్శమయ్యాడు. 


ఏదియేమైనా, యోగమాయాన్వితమైన “ద్యాపరధర్మం” సర్వలీలా ప్రదర్శకమై 
సం(భ్రమాళ్ళర్యాల్లో ముంచి జగత్తునంతా తనలోనే “లయం” చేసుకుంది. తననే 
సర్వదా స్మరించమంది. 
స్ట సర్వధర్మాన్‌ పరిత్యజ్య 
మామేకం శరణం (వ్రజ! 
అహంత్యా సర్వపాపేభో [ 
మోక్షయిష్యామి మా శుచః! 


XXXXXX 


